బొమ్మలలో 
ఖగోళశాస్త్రం 


తప్పు ! 
మీరు చెప్పేదంతా 
శుద్ధ తప్పు ! 


V 
. 


2 : 00 


. . 


రచన , బొమ్మలు : ఉదయ్ పాటిల్ 
అనువాదం :డా || వి. శ్రీనివాస చక్రవర్తి 


Story of Astronomy 
Written and Illustrated by Uday Patil 


బొమ్మలలో 
ఖగోళ శాస్త్రం 
రచన , బొమ్మలు : ఉదయ్ పాటిల్ 
అనువాదం : డా ॥ వి. శ్రీనివాస చక్రవర్తి 


ఇదే రకంగా కాపీ హక్కులు లేవని సూచిస్తూ 
ఏ వ్యక్తి / సంస్థ అయినా వాణిజ్య ప్రయోజనాలు లేకుండా 
ఈ పుస్తకం అనువాదం / ప్రచురణ / పంపిణి చేపట్టవచ్చు . 


ఇతర అన్ని హక్కులు రచయితవి . 


ప్రచురణ కాలం 
ప్రతుల సంఖ్య 
వెల 


: మార్చి , 2011 
: 2000 
: రూ . 55 / 


ప్రచురణ, ప్రతులకు : 
మంచి పుస్తకం 
12- 13 - 439 , వీధి నెం. 1 
తార్నాక , సికింద్రాబాదు - 500 017 
ఫోన్ : 94907 46614 


జన విజ్ఞాన వేదిక 
జి . మాల్యాద్రి 
ప్రచురణల విభాగం 
162 , విజయలక్ష్మీనగర్ , నెల్లూరు - 524 004 , 
ఫోన్ : 94405 03061 


ముద్రణ 
చరిత ఇంప్రెషన్స్, 1 - 9 - 1126/బి , అజామాబాద్ , హైదరాబాదు - 20 . ఫోన్ : 040 - 2767 8411 . 


బొమ్మ లలో 
ఖగోళ శాస్త్రం 


రచన, బొమ్మలు : 
ఉదయ్ పాటిల్ 


అనువాదం : 
డా || వి . శ్రీనివాస చక్రవర్తి 


మంచి పుస్తకం 


జన విజ్ఞాన వేదిక 


బొమ్మలలో 
ఖగోళ శాస్త్రం 


రచన , బొమ్మలు : 
ఉదయ్ పాటిల్ 


అనువాదం : 
డా || వి . శ్రీనివాస చక్రవర్తి 


ch 
జన విజ్ఞాన వేదిక 


మంచి పుస్తకం 


ముందుమాట 


నక్షత్రాలు , గ్రహాలు , విశ్వం గురించి ఎందుకు తెలుసుకోవాలి ? ఈ అనంత విశ్వంలో లక్షల,కోట్ల గాలక్సీలు , 
సౌర వ్యవస్థలున్నాయి . మన సౌర వ్యవస్థలోని సూర్యుడు మనకి ప్రచండ భానుడే కావచ్చు, 

కానీవిశ్వ ప్రమాణాలతో 
చూస్తే గుడ్డిగవ్వ కిందకి కూడా రాడు . భూమి మీద అసాధారణ పరిస్థితుల వల్ల జీవం పుట్టింది , చైతన్యం 
రగిలింది . మనలోని హేతువు ఇంకా ఇంకా తెలుసుకోటానికి ప్రేరేపిస్తుంది . మన పుట్టు పుర్వోత్తరాల గురించి , ఈ 
అనంత విశ్వంలో మన స్థానం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలంటుంది . మన పూర్వీకులకంటే ఈ విశ్వం 
గురించి మనకుచాలా తెలుసు ,కానీమనం తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది . సమాధానాలు లేని ప్రశ్నలు 
ఇంకా ఎన్నో ఉన్నాయి . 
ఖగోళశాస్త్రం ఒక అనంత సాగరం లాంటిది . దీనిపట్ల మన అవగాహన , 

జ్ఞానం 
రాత్రికిరాత్రి ఏర్పడలేదు , 
వేల సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చింది . ఖగోళ శాస్త్ర చరిత్ర ఒక రకంగా మానవ చరిత్రనంతా 
విస్తరించి ఉంటుంది . ఈ శాస్త్రం మాదిరిగానేదీని చరిత్ర కూడా అంతే ఆసక్తికరంగా , సంక్లిష్టంగా ఉంటుంది . ఈ 
బొమ్మల పుస్తకం ఖగోళ శాస్త్రం గురించి కాదు , ఇది ఎలా పరిణామం చెందిందో ఒక కథలాగా చెపుతుంది . 

ఖగోళ శాస్త్ర కథనంతటినీఒక చిన్న బొమ్మల పుస్తకంలోకి కుదించడం కష్టమే.చారిత్రకంగా కీలకమని 
భావించిన కొన్ని ఘటనలను మాత్రమేఎంచుకున్నాను. ఇప్పటికీ చర్చిస్తున్న సిద్ధాంతాలను , వివాదస్పద విషయాలను 
వదిలిపెట్టేశాను . తేలికగా అందుబాటులో ఉన్న పుస్తకాలనుంచి కథగా చెప్పటానికి అనువైన వాటి నుంచి 
ఎంచుకున్నాను. కొన్నిచోట్ల వివాదంలో ఒక పక్షం వైపు నేను నిలబడ్డానని అనిపించవచ్చుకానీఇది ఉద్దేశపూర్వకంగా 
చేసింది కాదు . 

ఏ సహాయం లేకుండా ఈ పుస్తకంరాయటం నా వల్ల అయ్యి ఉండేది కాదు . ఆర్థిక సహాయం చేసిన సర్ 
రతన్ టాటా ట్రస్ట్ కీ , ఈ పుస్తకం బీజ రూపం నుంచి ముద్రణ వరకు మార్గదర్శనం చేసిన అరవింద గుప్తాకి 
కృతజ్ఞతలు. రాతప్రతిని క్షుణ్ణంగా సమీక్షించి , విలువైన విషయాలు తెలియచేసిన ఆచార్య జె . వి . నార్లీకర్ , డా || 
ప్రదీప్ గోరోస్కలకుధన్యవాదాలు, ఒక పేజీ పూర్తి అయిన తరువాత ఆ ఆనందాన్ని నాతోపాటు నా భార్య పల్లవి 
పంచుకుంది . నా బొమ్మలంటే పడిచచ్చే మిహిరి కి ఈ పుస్తకం అంకితం. .... 


- ఉదయ్ పాటిల్ 


కాని ఒక్కటి మాత్రం నిజం. 10, 000 ఏళ్ల క్రితం కూడా ఆకాశం 

ఇంచుమించు ఇప్పుడు ఉన్నట్లే ఉండేది . కాని తారల గురించి 
మనకి తెలిసినదానికి , మన పూర్వీకులకు తెలిసినదానికి మధ్య 
చాలా తేడా ఉంది . ఎంత తెలిసినా విశ్వం పట్ల మన సంభ్రమం 

చూత్రం తగ్గలేదు . 


నాలుగు తారలు 
తెంపుకుని గుహలో దీపం 

పెట్టుకుంటా . 


tఒక కారు కొన్ని కోట్ల 
కొండలంత పెద్దది. 


తాకాలనుంది . 


ఇలాంటి నా జన్మలో చూళ్లేదనుకో , 

ఆ తారలని అక్కడ ఎవరు 
అంటించి ఉంటారంటా 


ఓడి సిగ దరగా ! 
ఎంత చక్కనిగోది 

ఏం తోలో 


చీకటి ఆకాశంకేసి ఎప్పుడు చూసినా అబ్బురపాటు కలుగుతుంది . తారల 
అందాన్ని చూసి మన ప్రాచీనులు కూడా మైమరచారు. దూరం నుండి 
ఊరిస్తాయి గాని చేతికి అందవు. అందుకే అవంటే అంత మురిపెం, 


మనకి ప్రస్తుతం తెలిసిన ఖగోళ విజ్ఞానం 
రాత్రికిరాత్రి పుట్టుకురాలేదు . కొన్ని వేల సంవత్సరాల పాటు వికాసం చెందింది . 
అయితే నేను 
చెప్పేదంతా లైట్ తీస్కో గురు / ఓ వెయ్యేరు ఆ రోజుల్లో భూమి 

మిన్ను విరిగి నెత్తిన 
తప్పంటా మనందరి పరిస్థితి తరువాత పరిమాణం గురించి అదుగా . నేను ఇంతవరకు చేతనయ్యింది గురుత్వం | 

అంటే 

పడుతుందట . 
అంతే ! - 

చేశా . ఇకపై నీచే భారం . 
ఎవరికి తెలుసబ్బా ? , 


చేస్తా . 


ప్రింటి ? , 


4000 


2000 


1000 


- క్రీ. పూ. 1. 4 + 


1000 


1500 


1700 


1900 


2000 


ఖగోళ శాస్త్ర సరిహద్దులని 
అమితంగా విస్తరింపచేసిన 
ఓ సుదీర్ఘ ప్రయాస 
గురించి ఈ కథ . 


విశ్వం గురించి మనకి 
తెలిపింది కాక ఇంకా ఏవైనా 

ఉందా ? ఎందుకు లేదు ? 
రోజురోజుకీ ఎవో కొత్త 
విషయాలు తెలుస్తున్నాయి . 


ఎప్పుడూ ఇంతే , 
తెలుసుకుంటున్న కొద్ది 
తెలుసుకోవాల్సినది ఇంకా 
ఎక్కువ అవుతుంటుంది . 


రాత్రి వేళ ఆకాశాన్ని చూసి మన పూర్వీకులు మైమరచి 
పోయేవారు. అదంటే వాళ్లకి చెప్పలేని విస్మయం . 
కొంచెం భయం కూడా . తారల ఏర్పాట్లలో వారికి 
ఏవేవో ఆకారాలు కనిపించేవి . చేపలు,రాకాసులు , 
జంతువులు , చక్కని చుక్కలు వారికి ఆ చుక్కల్లో 
కనిపించేవి. వాటితో ఎన్నో కమ్మని కథలల్లారు . 


అవును గురు 


హిమయుగంలోంచి ఆదివాసుడిని పైకి 
తీయొచ్చు గాని, ఆదివాసుడిలోంచి 
హిసయుగాన్ని పైకి తీయలేంగా ! 


ఏ సంస్కృతి తీసుకున్నా వారి పురాణాల్లో , ఇతిహాసాల్లో , 

జానపదాల్లో సూర్యుడికి , చంద్రుడికి ,తారలకి ముఖ్యస్థానం ఉంది . 


SAMA 


wwwwwwwwwwwwwwwwwww 


విశాలమైన పళ్లెం లాంటి భూమిని ఒక ఏనుగుల దండు మోసేదని అనుకునేవారు. ప్రాచీన భారతీయులు. ఆ ఏనుగులు సముద్రంలో 
ఈదులాడుతున్న ఓ పెద్ద తాబేలు మీద నించున్నాయి . అప్పుడప్పుడు తాబేలు ఆయాసంతో కొద్దిగా కదిలేది . అలా వచ్చేవే భూకంపాలు! 


ఏయ్ ! ఏంటి సర్కస్! భూమిని 

మొయ్యాల్సింది నేనూ 


గ్రీకులకీ అలాంటి 
పిట్ట కథలు ఉండేవి . 
గ్రీకు పురాణాల్లో 
టైటన్లు గొప్ప శక్తి గల 
దేవతలు. భూమి కింద 
పడకుండా భుజాల 
మీద మోయడం 
అట్లాస్ అనే టైటన్ 
వీరుడి పని . 


అంతా తప్పులు 


ఈ పుక్కిటి పురాణాలన్నీ వట్టి ఊహాగానాలు. విశ్వాన్ని అర్థం 
చేసుకోవడంలో మనిషి వేసిన తప్పటడుగులు, తొలిమెట్లు . 


మోయలేక 


ఆ విధంగానే మొట్టమొదటి 
విశ్వశాస్త్రాలు ఆరంభం అయ్యాయి . 


చూడు అష్మయిల్ ధృవతార 
వెంబడి కదూ మనం 

వెళ్లాల్సింది 


తమ్ముడూ ! ఇది మిట్ట 
మధ్యాహ్నం,రాత్రి 
అయ్యిందాగా - 


కాలెండర్లు , గడియారాలు 
లేని కాలంలో ఆకాశం 
చూసి సమయం, దిశ 
తెలుసుకునే వాళ్లు . 


తీసుకుపోతే అనే 


ఆ విధంగా నావికులు , 
బాటసారులు దారి 
తెలుసుకునేవారు . 


ఇద్దరికీ గారి 
తెలిసినట్టు లేదు . 


ఆడిదామా ? 


వెధవ మబ్బులు, 

ఒక్క చుక్క 
కనిపించడం 


- సముద్రం మీద ప్రయాణించే 
సావికులకి కూడా ఆకాశం 

ఎంతో ఉపయోగపడేది . 
తారలని చూసి నడి సముద్రంలో 

దారి తెలుసుకునేవారు . 


ఖగోళ విజ్ఞానం పెరగడంతో 

నౌకాయానం కూడా ఒక 
శాస్త్రంగా పరిణామం చెందింది . 
తారలని కచ్చితంగా పరిశీలిస్తూ 
నావికులు సునాయాసంగా 
సముద్రాలని దాటేవారు. 


ఏడ్చినట్టుంది . సరిగ్గా చెరుడా 
ట్రయాంగిల్లోకి ప్రవేశించినప్పుడే 

సుచ్చేయాలా ? 


తారలని చూసి నౌకాయాసం 
చేసేఆచారం ఇప్పటికీ ఉంది . 


కాని ఆధునిక ఓడలు 
సాటిలైట్లు , రేడియో 
తరంగాలు, అధునాతన 
ఎలక్ట్రానిక్ పరికరాలు 

మొదలైనవి వాడుకుని 
సముద్రాలు దాటతాయి . 


భయం లేదు . ఈ 
ఏదైనా ప్రమాదం 

ఉంటే మన 
పరికరాలు 
చెప్పవూ ? 


నా మనసేదో కీడు 

ఉండిస్తోంది . 


సూర్యుడు , చంద్రుడు ,తారలు అన్నీ ఆకాశంలో 

అలా ఎందుకు జరుగుతోందో / 
కదులుతూ కనిపిస్తాయి . కానీజాగ్రత్తగా చూస్తే 

ఆగోళపు అక్షం మీదుగా ఉత్తరతార లేక ధృవ తార 
వాటిలో కొన్ని విన్యాసాలు కనిపిస్తాయి . 

ఆకాశం అనే ఉంది కాబట్టి ఆ ఉత్తర తార -స్థిరంగా ఉంటుంది కాబట్టి 
| గోశంలో తారలు కదలనట్టు కనిపిస్తుంది ... ఖగోళ విజ్ఞానంలో దీనికి 
అతికించబడి 

ప్రత్యేక స్థానం ఉంది . 
తారలు 

నిజమే... ఉన్నాయి . ఆగోళం 
కదులుతూనే 

కాని అక్కడ ఓ బొంగరంలా 
ఉంటాయి. కాని ఉత్తరంలో ఉన్న తిరుగుతోంది . ఈ 

తక్కిన తారలే కాక విశ్వగోళం 
వాటి విన్యాసాలు ( తార మాత్రం 

అంతా ధృవ తార చుట్టూ 
మాత్రం ఎప్పటికీ , అస్సలు కదలడం , 

పరిభ్రమిస్తోంది . 
చూరపు 

లేదు. ఆ 

ఖగోళ విజ్ఞానంలో ఇవి మొదటి మెట్లు . 
భారతీయ పురాణాలలో ధృవుడు ఒక రాజకుమారుడు . విష్ణువు వరంతో తారగా మారిపోతాడు. అదేధృవతార . 


వాటి విన్యాసాలు 


కార మాత్రం 


ఒకనాడు ఐదేళ్ల ధృవుడు 
తండ్రి ఒడిలో కూర్చుని 
ఉంటాడు. తన సవతి తల్లి 


దిగు దిగు . 

నువ్వొక్కడినే 
రాకుమరుడిని కాదు . 


ఈ విశ్వంలో ఏ శక్తి కదల్చలేని 
శాశ్వత స్థానం కావాలి . 


మనసుగాయపడ్డ 
ధృవుడు తనకంటూ ఓ 
శాశ్వత నివాసంకోసం 

వెతుకుతూ పోతాడు. 
దీర్ఘకాలం తపస్సు చేసి 
ఆ తపస్సుకి వరంగా 

ఓ స్థిరతారగా 
మారిపోతాడు. 


సహించలేకపోతుంది . 
రాజు ఒడిలోంచి ధృవుణ్ణి 

పక్కకి తోసి తన సొంత 
కొడుకుని కూర్చోపెడుతుంది . 


సూర్యుడు 


మరి తారలన్నీ ప్రత్యేక విన్యాసాలలో 

కదులుతాయా ?... కాదు . 
తారలన్నీ 
ప్రత్యేక విన్యాసాలలో 
కదులుతాయని చెప్పావు 

( చూడ్డానికి తారలాగా 
మం అది ఎటో పోతోంది . 

ఉన్నా అది మరేదో 
అయ్యుంటుంది . 


చంద్రుడు కూడా 
గ్రహాలేనేమో , అందుకే అవి 
కూడా సంచరిస్తున్నాయి , 


ਇਸ ਆਲਾ 
అనగలపు ? 


కొన్ని ప్రకాశవంతమైన తారలు - 
విన్యాసాన్ని వదిలి సంచరిస్తున్నాయి . 

గ్రీకులు వాటిని ప్లానెట్స్ (గ్రహాలు, 
అన్నారు. అంటే సంచారకులు అని 
అర్థం .స్థిరమైన తారా విన్యాసాల 
మీదుగా ఈ సంచారతారలు ఇష్టం 
వచ్చినట్టు కదులుతున్నాయి . 

సూర్యుడు , చంద్రుడు కూడా 
స్థిరతారల విన్యాసంలో భాగం కావు, 


తారల లాంటి గ్రహాలు కారు ఉన్నాయి . వాటికి గ్రీకులు తమ దేవతల పేర్లు ఇచ్చారు . 


మెర్క్యురీ - వీనస్ 


జూపిటర్ ఆ సాటర్న్ 


మరి మా సంగతేంటి ? , 


వాటికి సూర్య , చంద్రుల్ని కలిపితే గ్రహాల సంఖ్య ఏడుకి పెరిగింది . 


దాని గమనంలో 
ఏదైనా క్రమం 
ఉందేమో, 


తారల విన్యాసాలు ( ఈ గ్రహాలది పట్టి సత్త మ యం గ్రహాల చలనాన్ని ( బినని ఇష్టం వచ్చినట్టు 
చాలా వేగంగా నడక . నేను చచ్చేలోపు వీటిని గుర్తించాలంటేరోజులు , తిరుగుతోంది . 

కదిలేవి. కొద్ది గురించి ఏమీ 
నిముషాలలోనే అవి 

అనుకోవాలి. నెలలు జాగ్రత్తగా 
తెలుసుకోలేనేమో . . 

పరిశీలించాలి . 
కదిలినట్టు తెలిసేది . 
కాని ఆ విన్యాసాలు 

నేపథ్యం మీదుగా 
గ్రహాల కదలికచాలా 
నెమ్మదిగా జరిగేది . 


చూడడం 
ఆపకు . 


కొన్ని శతాబ్దాల పాటు నిశితంగా చేసిన పరిశీలనల వల్ల రహస్యం ఏడసాగింది . 

రెండవ విషయం. ఆకాశంలో సంఘటనలకి 

భూమి మీద ప్రభావం ఉంటుంది . 
ఈ కృషి వల్ల గ్రహాల గమనంలో కూడా 

అంతా రా మహిమ ! 
ఒక క్రమం ఉంది . ఒక విన్యాసం ఉంది . అదుగో సిరియని తార ! 

అంతా సుట్ * 
విషయాలు వాటి గమనాన్ని ముందే నిర్ణయించొచ్చు . ఇక నైలు నది 

మహిమ ! సిరియున్న 
పోక్కుతుంది . 

కారం అని 
అది ఎలా 

చెప్పలేం. కాని 
అన్నదే 

రెండిటికి ఏదో 
| ఇప్పుడు ప్రభు 

సంబంధం ఉండే 
ఉంటుంది . 


ఈజిప్ట్ లో నైలు 
వరదల వల్ల 

జనజీవనం 
ప్రభావితమయ్యేది . 


సూర్యుడికన్నా 
సిరియస్తార 
ముందు ఉదయిస్తే 
నైలు పోటెక్కుతుందని 
వారికో లెక్క 


*రా - సూర్యభగవానుడు ; సుట్ = ఆకాశ దేవత 


తమకి తెలిసిన ఖగోళ 
విజ్ఞానంతో మళ్లీ సీరియస్ 
ఎప్పుడు ఉదయిస్తుందో 
కచ్చితంగా చెప్పగలిగేవారు . 
ఈజిప్షియన్లు 


ఇప్పుడు అర్థమయ్యింది . ఆ పిరమిడ్ 
మీద పాతిన గట్టి నీడ బట్టి నైలు వరదకి 
ఇంకా ఎన్ని రోజులు ఉందో చెప్పాచ్చు . 


ఊరి దేవుడోయ్! 
మరో పది రోజుల్లో 
నైలు వరదలన్న 


ప్రకృతి సహజంగా జరిగే సంఘటనలని ముందే నిర్ణయించడానికి ఓ చక్కని పద్ధతి - సూర్యుడు , చంద్రుడు , తారలు మనకు కాలనిర్ణేతలు . 
కావాలి. ఆ అవసరాన్ని తీర్చడానికి కాలెండర్ పుట్టింది . తారా విన్యాసాల మీదుగా భూమి చుట్టూ వాటి ప్రదక్షిణ బట్టి రోజులో సమయం 
సూర్యుడు ఒక చుట్టు చుడితే ఒక సంవత్సరం అవుతుంది . చంద్రుడి పక్షాలన్నీ చెప్పొచ్చు.స్థిర తారా విన్యాసంలో వాటి సంచారాన్ని 
ఒకసారి గడిస్తే ఒక మాసం అవుతుంది . 

బట్టి ఏదాదిలో ఎక్కడున్నాయోచెప్పొచ్చు. 


కుర్రాడినని 


వయసై 
పోతోంది . 


సేద్యం ,రాజ్యపాలన మొదలైన వ్యవహారాలన్నీ ఇప్పుడు 
ప్రణాళిక బద్ధంగా నిర్వహించుకోవచ్చు. 

ఇంతకీ మా తాలోచ్చేదెప్పుడో , 

మా బతుకులు తెల్లారేదెప్పుడో ? 
వర్షాకాలానికి సిద్ధంగా 
ఉండాలి. అంతా త్వరగా 

నిద్రపోండి . 


ఎం సంవత్సరం 


అందుకే భూమి మీద 
మన జీవితాలని గ్రహాలు 
ఓ ఆటాడిస్తున్నాయ్ ! 


కొందరికి ప్రతి విషయాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడడం అలవాటు . 

వారికి కూడా 

సంకల్పం 

ఉంటుందేమో 
ఈ గ్రహాలన్నీ 
ఎక్కడుంటాం 
ఏమో దేవుడెరుగు 


అలా జ్యోతిష్యం పుట్టింది . గ్రహాలు తమ జీవితాలని శాసిస్తున్నాయని జనం నమ్మడం మొదలు పెట్టారు. 
పండితులు - మూఢనమ్మకాన్ని ఆసరాగా తీసుకుని .... - పబ్బం గడుపుకున్నారు. 

దేవతలకి సంతర్పణ 
చేస్తే గాని తృప్తిపడరు. 
ఖర్చవుతుంది మరి . 


బతుకంగా కష్టాలే 


అంత పెద్ద లాభాన్ని 
ఇంత చిన్న వ్యయం 
ఆలోచించకు మరి, 


కాని ఈ విషయాన్నిజోతీషులు గురుపటలేనంతగా మారే శారు . 


అయితే ఆకాశంలోని వస్తువులకి భూమి మీద జరిగే సంఘటనల మీద 
ప్రభావం ఉంటుందనడానికి ఆధారాలు లేకపోలేవు , 

నిండు పున్నమి . 
పెద్ద అలలు లేస్తాయ్ , 

చూస్కో. 


భూమి మీద 
అన్నీ గ్రహాల అనుసారమే 

జరుగుతాయి. 


అవును. ఈ వ్యవహారాన్ని 
మనబోడి పండితులు 
అర్ధమవుతాయి. 


వెనకబద్ద దేశాల్లో జ్యోతిష్యానికి 
ఇప్పటికీ మంచి పరపతి ఉంది . 


ఖగోళశాస్తమ్మ దానికి పెద్దగా 
భవిష్యత్తు లేదోయ్ . జ్యోతిష్యం 
నేర్చుకో , బాగుపడతావ్ . 


ఇదిలా ఉండగా వైజ్ఞానిక దృష్టితో ఆకాశంకేసి 
చూసేవాళ్లు కూడా ఉన్నారు . 


ఆధునిక ఖగోళశాస్త్రానికి మూలాలు 
అరిస్టాటిల్ అనే గ్రీకు తాత్వికుడి 

రచనలలో కనిపిస్తాయి . 


విన్యాసాలుగా ఎందుకు 
ఏర్పడతాయి? గ్రహాలు 


ప్రకృతిలో ప్రతి దానికి 
ఏదో కారణం 
ఉందంటావు? 


అరిస్టాటిల్ 
క్రీ. పూ . 384 - 322 


అరిస్టాటిల్ దృష్టిలో ఖగోళశాస్త్రం కూడా తత్వశాస్త్రంలో ఒక భాగమే. 


విశ్వంగోళాకారంలో 
ఉంది . ఎందుకంటే గోరు 
దోషం లేని పరిపూర్ణ 

ఆకారం. 


ఆయన తర్యం ఆయనది . .. 


సమగ్రమైన తత్వచింతన చేసినవారిలో 
ఈ గ్రీకు తాత్వికుడు ప్రథముడు . ఎన్నో 
అంశాల మీద ఆయన రచనలు చేశాడు . 
రాజకీయం, నీతి శాస్త్రం, సౌందర్యశాస్త్రం, 

" అది భౌతికశాస్త్రం, తర్క శాస్త్రం . 
విజ్ఞానశాస్త్రం మొదలైనవి . తర్కాన్ని 
శాస్త్రబద్ధంగా చదివిన మొదటివాడు . 

ఎన్నో తాత్విక , ఆధ్యాత్మిక 
సాంప్రదాయాల మీద ఆయన చింతన 

ప్రభావం చూపింది . 


ఆయన ప్రభావం ఎంతో మంది మీద 
పడింది . వారిలో ముఖ్యుడు తన 
శిష్యుడు అలెగ్జాండర్ చక్రవర్తి, 


ఒక మనిషి భావనలు అన్ని రంగాల్లో , అంత 
ఈనాన్ని చూపించడం అసమాన్యమైన విషయం. 
- చింత ప్రభావం ఖగోళశాస్త్రం మీద కూడా 
మీ రెండు వేల ఏళ్ల పాటు ఖగోళ శాస్త్రంలో జనం 

పాడు పుట్టాలని పట్టుకు వేలాదారు. 


ఖగోళ శాస్త్రంలో అరిస్టాటిల్ ప్రభావం వరమో, శాపమోఅర్ధం కావడం 
లేదు. భావాలలో దోషాలు ఉన్నా అతడు ఆరంభించిన ఒరవడులు 
ఆధునిక విజ్ఞానానికి పునాది వేశాయి . విశ్వం గురించి ప్రశ్నించడం 
నేర్పించాడు. తెలిసునని నమ్మిన విషయాల గురించి కూడా కొత్తగా 

ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 


తారారాశుల స్థానాలు ఖచ్చితంగా చిత్రించడం వల్ల 
గ్రహాల కదలికలని ఖచ్చితంగా కని పెట్టడానికి వీలయ్యింది . 


సంచరించే గ్రహాల చలనాలని ఖచ్చితంగా వర్ణించాలంటే వాటి 
నేపథ్యంలో ఉన్న తారా విన్యాసాలని ఖచ్చితంగా చిత్రించాలి . 
భూమిని పంచుకున్నది చాలన 
ఇప్పుడు వీళ్ళు ఆకాశాన్ని 
ముక్కలుగా చేస్తున్నారు . 


కదిలే తీరుకి 
కలా నోకా లేదు . 

ఉందంతే .దాని వెనక 
వీరితేదో పూనకం 

ఏదో రహస్యం 
వచ్చినట్టుంది . 

ఉంటుంది . దాన్ని 

కనిపెట్టాలి. 
గ్రహాల సంక్లిష్ట 
చలనాలని శాసించే 
సరళమైన సూత్రాలు ఏవైనా ఉన్నాయేమో వెతకసాగారు ఖగోళశాస్త్రవేత్తలు . 


చీకటి ఆకాశంలో అక్కడక్కడ కొన్ని 
ప్రకాశవంతమైన తారల విన్యాసాలు కనిపిస్తాయి . - 

వాటినేతారారాతులు అంటారు . 


ఆ చలనాలని అర్ధం 
చేసుకోడానికి గణితం 


ఖగోళశాస్త్రవేత్తలు గ్రహ చలనాలని 

సరళమైన గణిత సూత్రాలతో 
వర్ణించడానికి ప్రయత్నించారు. 


మరి వాళ్లకి తెలిసిన 
గణితం ఇంతే కాబోలు, 


ఆ సూత్రం ప్రకారం ఒక గ్రహం కొన్ని 

వందల ఏళ్ల క్రితం ఎక్కడుందో 

చెప్పగలిగితే , అదే సూత్రంతో 
భవిష్యత్తులో అది ఎక్కడ ఉంటుందో 

కూడా చెప్పగలం. 


జ్యామితి! విశ్వమంతా 
జ్యామితి మయం 


మూలం. 


చూడు! 
ఈ సూత్రం ప్రకారం వచ్చే నెల 
ఈ రోజు మధ్యాహ్నం సూర్యచంద్రుల 

దారులు కలుస్తాయి. 


ఈ సూత్రాల సామర్థ్యం వాటి వెనక 
ఉన్న గణిత సామర్థ్యం మీద ఆధారపడి 
ఉంది . ఈజిపియన్ పద్ధతులు ఏదో 

ప్రాథమిక సంఖ్యా వ్యవస్థ మీద 
ఆధారపడి ఉన్నాయి . అవి అంత మంచి 

ఫలితాలనివ్వలేదు . 
బాబిలోనియన్ల ఫలితాలు మరి కొంచెం 

మెరుగ్గా ఉన్నాయి . ఎందుకంటే వారి 
సంఖ్యామానం వేరుగా ఉంది . అది 
ఆధునిక దశాంశ పద్ధతికి దగ్గరగా 
ఉంది . అయితే 10కి బదులు 60 

ఆధారంగా చేసుకున్నారు. 
బాబిలోనియన్ల ప్రభావం ఇప్పటికే 
కనిపిస్తోంది . ఇప్పుడు మనం గంటని 
60 నిముషాలుగాను, నిముషాన్ని 60 

సెకనులుగాను భాగిస్తున్నాం . 


గ్రహాల చలనాన్ని ముందుగా 

చెప్పగలగడం చాలా గొప్ప 
విశేషం. అంతవరకు అర్థం లేనట్టు 

కనిపించినవి ఇప్పుడు వశం 
అయ్యాయి . గ్రహణాలకి మతాలు 

చాలా ప్రాముఖ్యతనిస్తాయి . 
దాంతో మత వ్యవహారాలకి 
ఖగోళశాస్త్రంతో పొత్తు కుదిరింది . 


అంటే సూర్యగ్రహణం 
వస్తుందన్న మాట ! 


ఖగోళశాస్త్ర అభివృద్ధిలో 
గణితం ఎంతో తోడ్పడింది . 
అలాగేగణితం అభివృద్ధికి కూడా 
ఖగోళశాస్త్రందోహదం చేసింది . 


మొదట్లో గ్రహగతుల నమూనాలు వృత్తాకారంలో ఉండేవి ... 


మొట్టమొదటి నమూనాలని సకేంద్రీయ గోళాల 
ఆధారంగా నిర్మించారు. 
ఆ గోళాలన్నీ వాటి ఆక్షాల మీద బొంగరాల్లా తిరిగేవి . 
అన్ని అక్షాలూ ఒకే రేఖ మీద ఉండేవి . 24 గంటలు 


భలే ఉంది కదూ ? 
| సరళమైన చలనాలని కలిపితే 
సంక్లిష్టమైన చలనాలు 

వస్తున్నాయ్ . 


అంత సంక్లిష్టమైన కథలని 
వృత్తాలతో వర్ణించేలా ? 


చలనాన్ని 
వర్ణించడానికి 
ఎన్నో సకేంద్రీయ గోళాలు కావలసి వచ్చేది 


అలాగే వికేంద్రీయ వృత్తం" అనే భావన కూడా 
ఒకటుంది . గ్రహాల వేగాలలో మార్పులని అర్థం 

చేసుకోడానికి దీన్ని ప్రతిపాదించారు . 


ఇది సరిపోనట్టు అధిచక్రాలు ( epicycles ) అన్న భావన ఒకటి మొదలయ్యింది ... 
ఈ నమూనా ప్రకారం ప్రతి చక్రం ఒక తిరిగే చక్రం అంచుతో పాటు తిరుగుతుంది . 
ఆ చక్రం యొక్క కేంద్రం మరో తిరిగే చక్రం అంచుతో పాటు తిరుగుతుంటుంది . ఆ 

__ చక్రం మరో మూడో చక్రం మీద తిరుగుతుంటుంది .... 
ఈ లెక్కన ఎంత 

ఈ అధిచక్రాలు భలే సాగసుగా 
సంక్లిష్ట చలనాన్నయినా 

ఉన్నాయి . మొత్తం యంత్రాంగం చాలా 
వర్ణించొచ్చు. 

సంక్లిష్టంగా అనిపించొచ్చు. కాని ప్రత్యేక 
చక్రాలు గవలం తిరుగుతున్నాయంతే . . 


సమ వేగంతో కలలేగ్రహం మనకి దగ్గరగా 
ఉన్నప్పుడు వేగంగాను, దూరంగా ఉన్నప్పుడు 
నెమ్మదిగాను తిరుగుతున్నట్టు 

అనిపిస్తోంది కదూ ? 


X 


వృత్తాన్ని ఆధారంగా చేసుకున్న నమూనా అన్నిట్లోకి 
మధ్యస్త బిందువు " అన్న నమూనా అత్యంత సంక్లిష్టమైనది . అయితే 
గ్రహ గతులని అర్థం చేసుకోడానికి అదే అత్యంత శక్తివంతమైన 
సాధనం అని కూడా తెలిసింది . ఇంచుమించు ఒకటిన్నర 

సహస్రాబ్దాల పాటు దాన్ని వాడారు. 


ఈ నమూనాలన్నీగ్రహగతులని విజయవంతంగా వర్ణించగలిగాయి . 

అయితే ఆగోళాలు, వృత్తాలు అన్నీ కేవలం గణిత సమూనాలు 
మాత్రమే, భౌతిక వస్తువులు కావు, కాని వాటి సహాయంతో మరింత 
సరళమైన , మరింత కచ్చితమైన నమూనాలని నిర్మించడానికి 

వీలయ్యింది . 


ఆ గ్రహం వికేంద్రీయ వృత్తం ) 
మీదుగా కదులుతోంది కాని 
సమవేగంతో కాదు . కాని 

అంతరిక్షంలో ఒక బిందువు 
| నుండి చూస్తే అది సమవేగంతో 
దులుతున్నట్టు ఉంటుంది . దాన్నే 
మధ్యస్థ అందువు" అంటున్నా 


కేంద్రం - 
మధ్యస్థ అందువు 


ఒక నమూనా ఎన్ని విషయాలని 
వివరించగలిగితే అంత శక్తివంతమైనది అన్నమాట . 


ఇదంతా మహా 
ಕೆಜಿಐಜಿ . ಇಲ್ಲಿ 
ఎలాగో పనిచేస్తోంది . 


ఈ నమూనా పద్ధతులన్నిటిని సమన్వయపరచిన మొదటివాడు గ్రీకు 
ఖగోళ శాస్త్రవేత్తటోలెమీ. గ్రహచలనాలని కచ్చితంగా వర్ణించగల 

మొట్టమొదటి సమగ్ర నమూనాని ఇతడు తయారుచేశాడు . 


టోలెమీ ఒక గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త . అతని అసలు పేరు 
క్లాడియస్టోలెమేయస్. అతడి వ్యక్తిగత జీవితం గురించి 

పెద్దగా సమాచారం లేదు. 


టోలెమీరాసిన ఓ ప్రఖ్యాత గ్రంథం అల్కాజెస్ట్ .దాని గ్రీకు మూలం 

పేరు మెగలే సింటాక్సిస్ అంటే గణిత సంకలనం. తరువాత 
దీన్ని అరబిక్ లోకి అల్ మజెనీ ( అత్యుత్తమం ) అన్న పేరుతో 
అనువదించారు. తరువాత లాటిన్లో అల్మాజెస్తమ్ 

అన్న పేరుతో అనువదించారు. 


నేను గ్రీకు వాడినే. 
కాని ఈజిప్షిలో డివించాను. 
ఈలాప్ అన్న పుస్తకం 

రాసింది నేనే . 
నా గురించి 


క్లాడియస్టోలెమేయస్ 

క్రీ.శ . 85 - 165 


ఖగోళశాస్త్రంలో 
నిజంగానే 
ఇదో గొప్ప 
గ్రంథం . 


అల్మాజెస్తే నిజానికి ఒక సుదీర్ఘమైన గ్రంథమాల. అందులో మొత్తం 13 సంపుటాలు. 
అందులో 1000 తారల వివరాలు ఉన్నాయి . మరెన్నో ఖగోళ సంబంధమైన 

వివరాలు అందులో ఉన్నాయి . 


STRONOMY 


Geography 


> 
- 
- 
- 
0- 
L 


Cartography 


టోలెమీ ఈజిప్ట్ లో అలెగ్జాండ్రియా నగరంలో 

జీవించాడు. అతడో గొప్ప ఖగోళ శాస్త్రవేత్త , 
గణితవేత్త , భౌగోళికశాస్త్రవేత్త . అలా జెస్ట్ అనే 
ఖగోళ శాస్త్ర మహాగ్రంథాన్ని రచించాడు . 


LY 
. 


ఖగోళశాస్త్రంలో అతడి పరిశోధనలు 

1400 ఏళ్ల పాటు వర్ధిల్లాయి . 


టోలెమీ సాధించిన విజయాల రహస్యం అతడి 

గణిత నమూనాలలోనే ఉంది . 


టోలెమి చెప్పిందంతా అక్షరాలా 

నిజమని నమ్ముతున్నావా ? 


బానేఉంది గాని 
ఈ అధిచక్రాలు , మధ్య 
బిందువులు గట్రా మింగుడు 

పడడం లేదోయ్ . . 


అధిచక్రాలు , మధ్యస్థ 
బందువులు అన్నీ సరిగ్గా 
పనిచేస్తాయి . వాటి వల్లనే 
గ్రహగతులని కచ్చితంగా 
వర్ణించగలుగుతున్నాది. 


అధిచక్రాలు గ్రహాలను 
భూమికి దగ్గరగా , దూరంగా 
తీసుతెళితే . గ్రహాలు పెద్దగా 
అయ్యి మళ్ళీ చిన్నగా ఎందుకు 

కావటం లేదు . 


అధిచక్రాలు , మధ్యస్థ బిందువులు మొదలైనవన్నీ కేవలం అనువైన 
ఊహా చిత్రాలేనని అవి భౌతిక ప్రపంచానికి సంబంధించినవి 

కావని మెల్లగా అర్థమయ్యింది . 


10 


టోలెమీ ఊహించిన విశ్వానికి భూమి కేంద్రం . సూర్యుడు , 
చంద్రుడు , తారల్లాంటి గ్రహాలు ఆ కేంద్రం చుట్టూ 
అధిచక్రాలు , మధ్యస్థ బిందువులు మొదలైన గణిత 
సూత్రాలని అనుసరించి కదులుతుంటాయి. 
ప్రతీ గ్రహం ఓ ప్రత్యేక వ్యాసం గలగోళంలో ఇమిడి ఉంది . 
అన్నిటికన్నా దూరంలో ఉన్న గ్రహానికి ఆవల 
పరిభ్రమిస్తున్న ఓ పెద్ద గోళంలో తారలు 
పొదగబడి ఉన్నాయి . 


చిన్న చిన్న మార్పులు చేర్పులు మినహాయిస్తే . 

టోలెమీ సిద్ధాంతాలు ఇంచుమించు 1400 
ఏళ్లపాటు యథాతథంగా నిలిచాయి. అల్మాజెస్ట్ 

ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది . 
బైబిల్ లా పారాయణం చెయ్యబడింది . ఖగోళ 
శాస్త్రంలో అది చెప్పిందే వేదం అయ్యింది . 


Schemahuiuspræmiffz diuifionis Sphærarum . 


M 


= = = SHARE 


ABITACVIVM 


EMPIREVA 


CinePinni 


PaalinanE 


ALFemaana 
/ 


Aprimina 


Nona ContiM 


SATVRNI 


WNTROD 


DEVOSANNA 


TIOVIES 
NARTIS 
SOLIS 


YENEUS 
NELSLR 
LVNA 


OMNIVN 


VADDITH 


విశ్వం గురించి మన ఆధునిక విజ్ఞానం 
దృష్ట్యా చూస్తే,టోలెమీ ఊహించిన విశ్వం 
పూర్తిగా తప్పని అర్థమవుతోంది . కాని ఆ 
రోజుల్లో (తరువాత ఎన్నో శతాబ్దాల వరకు ) 
ఆ ఊహాగానమే శిరోధార్యం అయ్యింది . 


తదనంతరం పలువురు మేధావులుటోలెమీ భావాలని 
సవాలు చేశారు. కోపర్నికస్ ప్రతిపాదించిన విప్లవాత్మక 

భావాలు. కెప్లర్ ప్రతిపాదించిన దీర్ఘవృత్తీయ కక్ష్యలు , 
గెలీలియో పదును పెట్టిన దూరదర్శిని - ఇవన్నీటోలెమీ 
ఊహించిన విశ్వభావనని కూలదోశాయి. ఖగోర విజ్ఞాన 

చరిత్రలో ఒక చీకటి యుగానికి తెర పడింది . 


క్రీ. పూ . 1000 కల్లా భూమి పళ్లెంలా చదునుగా లేదని , 
గోళాకారంలో ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు . 

" వస్తాడు 
A rticle 


క్రీ. శ . 500కి చెందిన బంతి లాంటి 
ప్రఖ్యాత భారతీయ కదంబ ఫలం మీద 
ఖగోళ శాస్త్రవేత్త | పొడుచుకొచ్చే 
ఆర్యభటుడు దూరం చిన్న చిన్న పువ్వుల్లా ... 

నుండి భూమి 
ఎలా ఉంటుందో 

మనం భూమి మీద 

నించుని ఉన్నాం. 
చెప్పడానికి ఒక 
సారూప్యం చెప్పాడు . 

కిందకి అంటే భూమి కేంద్రం వైపు , 
పైకి అంటే కేంద్రానికి దూరంగా , 


మంత్రంగా 
కాలం జంగారాం 


ఓpg 


aJatara Teri 


గాలాంధ్ర 


మరి భూమి 
బంతిలా ఉంటే 
చూడడానికి 
చదునుగా 

ఎందుకు 
కనిపిస్తుంది ? 


ఓ పసిన కుండ మంచి ఓ చిన్న పెంకు 
తీసుకోవాలి. అది చదునుగా కనిపిస్తుంది ... 
కాని కుండ గుండ్రంగా ఉంటుంది కాబట్టి 


బహుత కనుచూపు మేర వరకు 
మనకి కనిపించేదంతా భూమి 
మీద చాలా చిన్న భాగమేమో , 


దానికి కొన్ని 
కారణాలు 
ఉన్నాయి . 


మరి భూమి గుండ్రంగా ఉందని అసలు ఎందుకు అనుకున్నారు ?దానికి ఆధారాలు ఉన్నాయి . చాలా బలమైన ఆధారాలు. 


బహుత దక్షిణంగా ప్రయాణించడం 

దు 

దూరం అవుతున్న 
కాస్త కిందికి దిగింది . 

ఓడ సగమే 
ఎన్నడూ చూడని 

ఓడలు మునుగుతున్నట్టు 
|| ఎందుకు 

దగ్గరవుతున్న ఓడలు పైకి 
కొన్ని తారలు 

దీనిపిస్తోంది ? 

మునిగి 
పోతోందా ? 

( బ్రహం , సముద్ర తలం వంపు తిరిగి ఉందేమో , 
ఇంతకీ భూమి పరిమాణం ఎంత ? క్రీ . పూ . 240లో ఎరొటోస్తినిస్ అనే గ్రీకు పండితుడు ఈ సంగతి తేల్చాడు. భూమి వంపు తిరిగి ఉంటే 
సూర్య కాంతి వివిధ స్థలాలలో వివిధ కోణాలలో పదుతూ కనిపించాలి . ఈజిప్ట్ లోని సియన్ నగరంలో జూన్ 21న మిట్టమధ్యాహ్నంలో 
నిటారుగా పాతిన సంభానికి నీడ పడదన్నది తెలిసిన విషయమే. అదే రోజు అదే సమయంలో సియన్కి 800 కిమీల దూరంలో 

ఉన్న అలెగ్జాండ్రియాలో ఓ స్తంభం పాతి దాని నీడ పొడవు కొలిచాడు ఎరొటోస్తినిస్ . 


మన నడిచే ఈ నేల , 
ఈ భూమి , 
40, 000 కిమీల 
చుట్టుకొలత గల 
ఓ పెద్ద ఇంత 
అని ఎవరు ఊహించారు ? 


ఈ సమాచారాన్ని ఉపయోగించి భూమి చుట్టుకొలత 40, 000 కిలోమీటర్లు 

అని లెక్కించాడు. ఎరటోస్తినిస్ . 


సూర్యుడు , చంద్రుడు , గ్రహాలు, తారలు కూడా మన చుట్టూ 
తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి . మొదట్లో ఖగోళశాస్త్రవేత్తలు 

ఈ చలనాలన్నిటికి భూమే కేంద్రం అనుకున్నారు . 


భూమీ విశ్వానికి కేంద్రం కాదని ప్రస్తుతం మనకి తెలుసు . 
అసలు విశ్వానికి కేంద్రమే లేదు . ప్రపంచానికి కేంద్రం 
రోమ్ అని రోమన్లు అనుకునేవారట . ఈ భావన 

కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది . 


Bologia 


ROMES 


Tare to 


అంతే కదా 


గోము కేంద్రం తెలుసా ? 


- 


అంతే కదా 
భూమే కేంద్రం , 

తెలుసా ? 
భూమేకాక , ఇతర గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ 
ఉండొచ్చని చాలా కాలంగానే మనుషులు ఆలోచిస్తూ వచ్చారు . 
రమారమి క్రీ. పూ . 250 కాలంలో సామోస్ నగరానికి చెందిన 
అరిస్టార్కస్ ఇలా అన్నాడు.. .. 


క్రీ.శ . 500 కాలంలో ఆర్యభటుడు భూమి తన చుట్టూ 
తాను బొంగరంలా రోజుకొకసారి తిరుగుతోందని తర్కించాడు. 
భూమి తిరగడం వల్లేతారలు, గ్రహాలు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి 
అన్నాడు (రంగుల రాట్నం మీద ఎక్కితే ప్రపంచం 
మన చుట్టూ తిరుగుతున్నట్టు ) , 

బాబోయ్ ! కళ్లు 
ఆకాశం మన చుట్టూ 

తిరుగుతున్నాయి . 
భలే తిరుగుతోందేం ? 

టెన్నెవరైనా కాస్త 
ఆపుతారా ? 


అన్నీ సూర్యుడు చుట్టే 
తిరుగుతున్నాయి .... 


wwwwww 


ఒక్క చంద్రుడు తప్పు 


దురదృష్టవశాత్తు అలాంటి సిద్ధాంతాలను ఎవరూ పట్టించుకోలేదు . 

అలాంటి విప్లవాత్మక భావాలకి లోకం ఇంకా సిద్ధంగా లేదు . 


అలా కొన్ని వేల ఏళ్ల పాటు సూర్యుడినేపాపం 

భూమి చుట్టూ తిప్పారు . 


ఎప్పుడు 


వట్టి చెత్త . .. భూమి చుట్టూ 
సూర్యుడు తిరుగుతున్నాడని 
ఒకడు చెప్పాలా ఏవిటి ? 


తెలిసన వాటి 
సంగతి వదిలేసి 
పనికొచ్చే పనులు 
చెయ్యొచ్చుగా ! 


పడుతుందో ? - Sara 


లకే ఆయాసపడకు . 
ఇంకా చాలా కాలం పడుతుంది . 

అంత వరకు నా చుట్టూ 
ప్రదక్షిణలు చేస్తూండు . 


చివరికి సూర్యుడిని ఆపి భూమిని కదిలించిన ఘనత కోపర్నికస్కి దక్కింది . 


నికోలాస్కోపర్నికస్ 

1473 - 1543 


అతణంగా కోపర్నికస్..... 
రాత్రింబవళ్ళు ఇలా 
పరుగిత్తడం ఇక 
నావల్ల కాదు . 


ఉరికే తొందర పెట్టకు. 
కొంచం ఊపిరి తీసుకోని , 


బాబూ 


నాధుడే లేడా ? 


ఇది ఏదో ఒక రోజు 
జరగాల్సిందే . పోనే 
నీకు తోడుగా నేనున్నా 

పోలాండ్ లో పుట్టిన ఈ మేధావి 

గణితవేత్త , ఖగోళశాస్త్రవేత్త , వైద్యుడు . 
ఆరోజుల్లో చలామణిలో శతాబ్దాల నాటి టోలెమీ నమూనాలకి మెరుగులు దిద్దాలి . 

అనువాదకుడు , ఆర్థిక శాస్త్రవేత్త , 
ఉన్న నమూనాలతో లేదా అవతల పారేయాలి . 

సేనా నాయకుడు ... ఇంకా మరెన్నో ... 
ఖగోళశాస్త్రవేత్తలు 

ఈ తిరోగమనంలో మమ్మల్ని 
మరైతే చంద్రుడి పరిమరం 

సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన 
విసిగిపోయారు. 

గోలేంట్రా 
సంగతంది ? మనకి దగ్గరగా 

వారిలో ఇతడు ప్రథముడు . అతడు 
బహుశ మనం వస్తున్నప్పుడు పెద్దగా 

రాసిన రెవొల్యూషనాలిబస్ ఓర్బియమ్ 
ఎందుకు సరైన కోణం నుండి ఎందుకు కనిపించదు ? 

సెలెస్టియమ్ " (ఖగోళ వస్తువులు 
సరిగా చూడడం లేదేమో 

అధిచక్రాలు కూడా పట్టి / బహుశ చలనాలు) అనే గ్రంథం ఆధునిక ఖగోళ 
సరిపోవడం 

మరీ ఇంత నమూనాలే. నిజంగా గ్రహాల మన గణితం విజ్ఞానానికి మేలుకొలుపు అయ్యింది . 
పెద్ద దోషమా ? మార్గాలుఎలా ఉంటాయో ? / తప్పేమో. 

ఈ సూర్యసిద్ధాంతాన్ని గురించి ప్రాచీన 
ఖగోళశాస్త్రవేత్తలకి ఏదో ఆవిస్పష్టమైన 
కవగాహనే ఉండేది . కాని కోపర్నికస్ 

సిద్ధాంతం ఊరికే ఒక భావన కాదు . 

సంపూర్ణ గణిత సాధనలతో కూడుకున్న సమగ్ర సిద్ధాంతం . తన కొత్త 
ఆరోజుల్లో మంచి ప్రాబల్యం ఉన్న సిద్ధాంతాన్ని సిద్ధాంతానికి కావలసిన లెక్కలన్నీ వెయ్యడానికి అతడికి 3 01 ఏళ్ళు పట్టింది . 
సవాలు చేసిన ధీరుడు కోపర్నికస్ , 

పనస, మెర్కురీలు కూడా 
గ్రహాల తిరోగమనం అనేది కేవలం సూర్యుడి చుట్టూనే తిరుగుతున్నాయి . 

సూర్యుడి చుట్టూ భూమి గమనం వల్ల అని సూర్యుడికి దగ్గరగా కూడా 
టోలెమీ సిద్ధాంతాలని ఒక స్థాయిని మించి బాగుపరచలేం. 

కలుగుతున్న ఒక భ్రమ మాత్రమే. 

ఉన్నాయి . అందుకే వారి కథలు 
దాని పునాదుల్లోనేఏదో దోషం ఉంది . 


ఎంత తేటతెల్లంగా 


సూర్యుడిని కేంద్రంలో 
ఉంచితే అంతా 

తేటతెల్లంగా 
విడిపోతుంది . వాస్తవ 
ఆధారాలని నమ్మి 
పాత భావాలని 
కూలదోయాలి . 


గ్రహగతులకి 

నాకేం అలా లేదు. నీకేమైనా ఉందేంట్రా !) 
సంబంధించిన ఎన్నో చిక్కు ముళ్లని ఇతడి సిదాంతం విప్పింది . 
అతడి సమకాలీనులకి అతడి భావాలు అర్థం కాలేదు ... 
కోపర్నికస్ భావాలు స్వీకరించబడదానికి ఒక శతాబ్ద కాలం పట్టింది . భూమి కేంద్రంగా ఉందనే 
సిద్ధాంతానికి ఈ సూర్యసిద్దాంతం పూర్తిగా వ్యతిరేకం . చిట్టచివరికి ఖగోళ విజ్ఞానం చీకటి యుగం 
నుండి బయటపడింది . ఆధునిక ఖగోళశాస్త్రపితామహుడిగాకోపర్నికస్ గుర్తించబడ్డాడు. 


దురదృష్టవశాత్తు కోపర్నికస్ ప్రతిపాదించిన 
సూర్య సిద్ధాంతం భూమి కేంద్రం అనే సిద్ధాంతం కన్నా 

మెరుగైనదేం కాదని తరువాత తేలింది . 


దీనికి రెండు కారణాలు 

దీన్ని సరళీకరణ అని 

ఎవడన్నాడు ? 
ఉన్నాయి . మొదటిది : గ్రహ 
కక్ష్యలు సాగదీసిన వృత్తాలని 
కోపర్నికస్ గ్రహించలేకపోయాడు . 
వాటికి బదులు ఇతను కూడా 
అధిచక్రాలనే పట్టుకు ఇంటిది ? అంత 
వేలాడాడు. పైగా తప్పుడు చక్కని సిద్ధాంతం . ఇన్ని 
పరిశీలనల ఆధారంగా తప్పులతో కూడిన 
ఇతడు లెక్కలు వేశాడు . వివరాలు: 


సిద్ధాంతం బానే 
ఉందిగాని.. 


మరి ఇంత పెద్ద పుట్టి గడ్డని 
సూర్యుడి చుట్టూ తోస్తున్నదెవరో ? 


గ్రహగతుల 
నిర్ణయానికి 
సంబంధించిన 
చిక్కులేకాదు , 

మూల 
సిద్ధాంతంలో 


సూర్యుడి చుట్టూ 
మనమంతా అంత వేగంగా 
కదులుతుంటే మరి మనకేమం 

అనిపించదం ? 


భూమి నిజంగా కదులుతున్నట్టయితే తారల 
వినాభంలో దుష్టి విక్షేపం కనిపించాలిగా ? 

దృష్టి విక్షేపమా ? 


అదేంటి ? 


చిక్కులు ఉన్నాయి . 


32వ పేజీలో దృష్టి విక్షేపం గురించిన చర్చ చూడండి 


అలాంటి మౌలికమైన ప్రశ్నలకి 
సంబంధించిన సమాధానాలు తరువాత 
తెలిశాయి . అవి సూర్యసిద్ధాంతం మీద 
ఉన్న సందేహాలని తొలగించడమేకాక , 
విశ్వగతుల గురించి మరింత లోతైన 

అవగాహనని అందించాయి . కాని 
కోపర్నికస్ సిద్ధాంతానికి అవి అవరోధాలు 

అయ్యాయి . 


కోపర్నికస్ ని అందరూ వ్యతిరేకించలేదు . నిజానికి అతడికిచాలా పెద్ద అభిమానుల 

బృందం ఉండేది . 

లేదు . ® ఎన్నో 
మీరు మీ సిద్ధాంతాన్ని 

వివరాలు తెలియారు, 
ప్రచురించాలి. ప్రపంచం 

అదీగాక.. 
మిమ్మల్ని గుర్తించాలి . 


కోపర్నికస్ భావాలకి అసలు తిరస్కారం చర్చి నుండి వచ్చింది . 


రెవొల్యూషనిబస్ 
ఓర్బియమ్ 
సెలెస్టియమ్ 


చర్చి గాని తన భావాలని 
తిరస్కరిస్తే ఇక తనని దేవుడే 
రక్షించాలని కోపర్నికస్ 
బాగా తెలుసు . చర్చిని 
నొప్పించకుండా జాగ్రత్తగా 

మెలగాలి. కాని తన 
అసిస్టెంటు చాలా తెలివిగా 
ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. 


దురదృష్టవశాత్తు ఆ పుస్తకానికి అనుకున్నంత పేరురాలేదు . 

ఓ శతాబ్ద కాలం ఆ సిద్ధాంతం మూలన పడింది . 
కాని సూర్యసిద్ధాంతాన్ని ఎంతో కాలం నిర్లక్ష్యం 
చెయ్యలేకపోయారు . భూకేంద్ర సిద్ధాంతాన్ని 
ఎంతో కాలం సమర్థించలేకపోయారు. , 


1543 


అంకితం : 
హోలీ ఫాధర్ 
పోప్ పాల్ - II 


చెప్పింది నిజమే. 
దాని గురించి 
ఏదో ఒకటి 
చెయ్యా లి . 


. 


ఏదో ఒకటి 
చెయ్యాలి . 


టైకో బ్రాహే ఒక డేనిష్ ఖగోళ శాస్త్రవేత్త. అతడి సిద్ధాంతాలుకోపర్నికస్ 

సిద్ధాంతాలకి చుక్కెదురు అయ్యాయి .. 
నిజమే. 
గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ 
తిరుగుతాయి. భూమి 

చంద్రుడు తప్పు 
ఈ గ్రహాలన్నిటితో పాటు 
సూర్యుడు కూడా భూమి 
చుట్టూ తిరుగుతున్నాడు . 
ఈ భూమే విశ్వానికి కేంద్రం , 


. 


టైకో 


బ్రాహే (1546- 1601) 


కోపర్నికస్ బోధించిన విశ్వరచనకి టైకో భావాలు గొడ్డలి పెట్టు అయ్యాయి . కోపర్నికస్ భావాలని 
ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుని భూమిని విశ్వానికి కేంద్రం చేశాడు. టైకో . గ్రహాల సాపేక్ష చలనాల బట్టి 
చూస్తే టైకో బోధనకి , కోపర్నికస్ బోధనకి మధ్య తేడా లేదు . భూమి నుండి కనిపించేది ఎలాగూ 
సాపేక్ష చలనాలే.కాబట్టి ఇది పెద్ద సమస్య కాలేదు . 


టైకో చేసిందల్లా నిరూపకాలని మార్చడమే .కోపర్నికస్ వర్ణించిన గ్రహచలనాలనే అతడూ స్వీకరించి , 
ఆ నిరూపకాలకి మూలం వద్ద మాత్రం భూమిని ఉంచాడు. నిరూపకాలని మార్చినంత మాత్రాన 
సాపేక్ష చలనాలు మారవు . 


కోపర్నికస్ సిద్ధాంతానికి ఆ విధంగా టైకో సమాధి కట్టి , ఆ మూల భావాలని మాత్రం తన సిద్ధాంతంలో 
తెలివిగా కలిపేసుకున్నాడు. ఆ 


డెన్మార్క్లో పుట్టాడు. యురానిటో ? 
వేధశాల (స్వర్గతుల్యమైన వేధశాల అని 
అర్ధం ) ని నిర్మించాడు. ప్రపంచంలో 

మొట్టమొదటి వైజ్ఞానిక సంస్థ ఇదే . 
కచ్చితమైన ఖగోళ పరిశీలనలు చేస్తాడని 

పేరు తెచ్చుకున్నాడు . 


ఆరోజుల్లో లభ్యమైన పరిశీలనల మీద టైకోకి 
పెద్దగా నమ్మకం ఉండేది కాదు . 


సూర్యుడు కేంద్రం అని గుర్తించలేకపోయాడు . 
అలాగని ఖగోళశాస్త్రానికి అతడు చేసిన సేవలని 
తక్కువచెయ్యాలేం. ఖగోళపరిశీలనలు కచ్చితంగా 
చెయ్యడం ఎంత ముఖ్యమో అతడు మరిమరీ 

గుర్తుచేసేవాడు . 
అనిపరిశీలనల్లో దోషాలు ఉన్నాయి. 
కాబట్టి నీ సిద్ధాంతం తప్పకుండా 
తప్పవుతుంది .కోపర్నికసికి ఏం 
గతి పట్టిందో తెలీదూ ? 


తన జీవితంలో 
అధిక భాగం కచ్చితమైన 
పరిశీలనలు చెయ్యడంలోను, 

సునిశితమైన పరికరాలు 
, నిర్మించడంలోను గడిపాడు . 


నా సిద్ధాంతాలకి నేను పూర్తి 

బాధ్యత తీసుకుంటా . 


ఒక దశలో టైకో తన కృషిలో సహాయం చెయ్యమని 
కుర్రవాడైన కెప్లర్ ని అడిగాడు . వారిద్దరి సహకారం 

ఖగోళ విజ్ఞానం పాలిట వరం అయ్యింది . 


ఒక్క విషయం గుర్తుంచుకో . 
నీ నమూనాకి పరిశీలనలకి మధ్య 
తేడా ఉంటే ,దోషం నీ నమునాలో ఉంది . 

పరిశీలనలో లేదు . 


కొందరు సహచరులతో 
టైకో ఓ దశాబ్దం పైగా 
పని చేశాడు. అతడు 
సేకరించిన సమాచారం 
భావి ఖగోళ శాస్త్రవేత్తల 
పెన్నిధి అయ్యింది . 


టైకో సేకరించిన సమాచారం కెప్లర్క 
ఎంతో ఉపయోగపడింది . దాని సహాయంతో తన 
సొంత గ్రహ చలనాల సిద్ధాంతాన్ని రూపొందించాడు . 
ఈ విధంగా సూర్య సిద్ధాంతానికి మళ్లీ ప్రాణం 
పొయ్యడంలో కెప్లర్ ఎంతో సహాయపడ్డారు . 


అసలు గ్రహాలు అలా ఎందుకు 
కదులుతాయో తెలుసుకోవాలనుంది . 


అతడి 
ఎందుకంటే , అతా , 

ఉద్దేశం 
దైవసంకల్పం. గ్రహచలనం 

వెనక పట్టి 


టైకో శిష్యుడు జోహానెస్ కెప్లర్ గ్రహ చలనాల 
నమూనాలు మాత్రం తయారుచేస్తే 

సరిపోదు అనుకున్నాడు . ఆ 
ఉంది 
గ్రహ చలనాలని 

పేరిస్తే 
ఏం లాభం? 

మరింకేం 
చెయ్యాలంటావు 
జోహానె ? 


మాత్రమేకాదు. 

భౌతికశాస్త్రం 
కూడా ఉందని 


చివరికి గ్రహ చలనాలని కేవలం పైపైన వర్ణించాడు. 
17వ శతాబ్దం మధ్యలో కెప్లర్ మూడు ముఖ్యమైన 

నియమాలని ప్రపంచానికి వెల్లడి చేశాడు . 


దురదృష్టవశాత్తు గ్రహచలనాల వెనక ఉండే భౌతిక కారణాల 
విషయంలో కెప్లర్ భావాలు కాస్త అయోమయంగానే 

ఉండిపోయాయి . 
సూర్యుడిలోంచి ఏదో 
అయస్కాంత శక్తి 

వెలువడి గ్రహాలు 
నిరంతరం కదిలేరా 
చేస్తోంది . ఆ శక్తి 
లేకపోతే గ్రహాలన్నీ 
తక్కున ఆగిపోతాయి. 

అద్భుతం! 


జోహానెస్ కెప్లర్ (1571 - 1630 ) 


వాటినే ఇప్పుడు కెప్లర్ 

నియమాలు అంటాం . 
ఆ తరువాత దశాబ్దాలలో పుట్టిన 
భౌతిక సిద్ధాంత నిర్మాణంలో ఈ 
నియమాలు ముఖ్య పాత్ర 

పోషించాయి . 


సంక్లిష్టమైన అధిచక్రాల యంత్రాంగాన్ని అవతల పారేసి 
వాటి స్థానంలో ఒకే ఒక వక్రాన్ని - దీర్ఘ వృత్తాన్ని - 
తీసుకొచ్చి అసమాన ప్రతిభని ప్రదర్శించాడు . 


మరో చిత్రమైన విషయం ఏమిటంటే 

టైకో సేకరించిన సమాచారం 

కెప్లర్క తన పనిలో ఎంత 
పనికొచ్చింది . టైకో సమాచారం 
పూర్తి నిరోషంగా ఉంది కాబట్టే, 
అధిచక్రాలు సరైన నమూనాలు 
కావని కెప్లర్ భావించాడు. వాటి 
బదులు దీర్ఘవృత్తాలు ఉపయోగించి 


జర్మనీలో జన్మించాడు. గణితవేత్త , 
ఖగోళశాస్త్రవేత్త, జ్యోతిష్యుడు . మూడు 
ముఖ్యమైన గ్రహచలన నియామాలతో 
ఖ్యాతి తెచ్చుకున్నాడు.కోపర్నికస్ 
చాటిన విశ్వదర్శనానికి తిరిగి 

ఊపిరిపోశాడు . 


అధిచక్రాలు లేవు 
మధ్యస్థ బిందువులు 
లేవు.... ఆఫ్టర్ గట్టివాడు 


ఇదే సరైందని 
ఎంతైనా పందెం 

కడతా ! 


టైకో పరిశీలనలు కేవలం కంటితో చూసి 
చేసిన అత్యంత కచ్చితమైన పరిశీలనలు . 

ఆ తరువాత దశాబ్దాలలో దూరదర్శిని 
సహాయంతో చేసిన పరిశీలనల ముందు 

ఇవి దిగదుడుపే. 


- అవును . ఎంత సరళంగా ఉందో . . 
( అన్నిటినీ కచ్చితంగా వివరిస్తోంది కూడా 
ఎంతో సరళమైన కెప్లర్ నియమాలు గ్రహ చలనాలనిచాలా 
కచ్చితంగా వర్ణించగలిగాయి . గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో 
తిరుగుతాయి అన్నది కెప్లర్ మొదటి నియమం అయ్యింది . 


దూరదర్శినితో సాధించిన సమాచారం 

అందుబాటులో ఉంటే గ్రహకక్ష్యలు 
కచ్చితమైన దీర్ఘవృత్తాలు కూడా కావని కెప్లర్ 
గ్రహించి ఉండేవాడు . టైకో సమాచారం 
కెప్లర్ ఊహకి సరిగ్గా సరిపోయింది . 


మొదటి నియమం గ్రహాల కక్ష్యలకి సంబంధించినది అయితే, రెండవ నియమం వాటి వేగం 
మారే తీరుకి సంబంధించినది . 

100 
సూర్యుడిని గ్రహాన్ని కలిపే ఊహారేఖ ఒకే వ్యవధిలో 

7రోజులు 
ఒకే విస్తీర్ణత గల ప్రాంతాన్ని దాటుతుంది . 


- 


ఈ నియమం సహాయంతో ఒక బిందువు వద్ద గ్రహ వేగం తెలిస్తే , ఇక కక్ష్య మీద ప్రతీ చోటా దాని వేగాన్ని - - 100 
కనుక్కోవడానికి వీలవుతుంది . 


100 రోజులు 


గణితపరంగా అయితే , 


కక్ష్య ఆవృత్తి కాలానికి ( T ) .దాని 
వ్యాసార్థానికి ( S) మధ్య సంబంధం 
ఒకగోళం ఆయతనానికి ( Volume ) , 
దాని ఉపరితలానికి మధ్య 

సంబంధం లాంటిది . 


T / S =స్థిరాంకం. 


మొదటి రెండు 
నియమాలుగొప్పవే 
అయినా , మూడవ 
నియమం సాటి 
లేనిది . కక్ష్య 
వ్యాసార్థానికి , కక్ష్య 
ఆవృత్తికాలానికి 
మధ్య సంబంధాన్ని 
ఈ నియమం 
చెపుతుంది . 


ఉదాహరణకి 
మరో గ్రహం కన్నా 

4 రెట్లు పెద్ద కక్ష్య 
గల గ్రహపు సంవత్సర 

కాలం 8 రెట్లు 
ఎక్కువై ఉంటుంది .. 


ఆ కాలంలో లభ్యమైన సమాచారానికి , కెప్లర్ నమూనాలకి మధ్య 

సరిగ్గా సరిపోయింది .టోలెమీ ఆరంభించిన శోధనకి కెప్లర్ 
పరిష్కారం కనుక్కున్నాడు. కాని కెప్లర్ సిద్ధాంతాలు ఒక యాత్రకి 
అంతాన్ని సూచిస్తూనే, మరో మహాయాత్రకి శ్రీకారం చుట్టాయి . 


కోపర్నికస్ సిద్ధాంతాలని ఆది నుంచి కూడా కెప్లర్ సమర్థిస్తూనే 

వచ్చాడు. కాని అతడు ప్రతిపాదించిన దీర్ఘవృత్తీయ కక్ష్యలు 
సూర్యసిద్ధాంతానికి కొత్తజన్మనివ్వలేదు . కోపర్నికస్ సిద్ధాంతాన్ని 
ట్రైకో ఎలా మార్చేశాడో , అదే విధంగా కెప్లర్ నియమాలని కూడా 
మార్చడానికి సాధ్యమవుతుంది. సూర్యుడు , తన చుట్టూ తిరిగే 

గ్రహాలతో బాటు, భూమి చుట్టూ దీర్ఘవృత్తీయ కక్ష్యలో 
తిరుగుతున్నాడని అనుకుంటే కొంపలేం అంటుకుపోవు. 


అన్ని గ్రహాలకి సమానంగా వర్తించటంలో కెప్లర్ నియమాల 
గొప్పదనం ఉంది. ( ఒక్క చంద్రుడికి తప్ప ), వాటిలో ఏదో 
మౌలికమైన లక్షణం ఉంది . బహుశ, కెప్లర్ నియమాలని మరింత 
లోతుగా శోధిస్తే విశ్వచలనాల గురించి మరింత లోతైన 

అవగాహన ఏర్పడుతుందేమో? 


కాని అదృష్టవశాత్తు చందమామ కెప్లర్ నియమాలని 
అనుసరించదు . చందమామ ఇతర గ్రహాల లాగా సూర్యుడి 
చుట్టూ తిరగదని, కాబట్టి వాటి లాగా ప్రవర్తించదని కెప్లర్ 

వాదించాడు. కెప్లర్ వాదనలో బలం ఉంది . 


సరిగా అలాగే జరిగింది . కెప్లర్ నియమాలకి గెలీలియో 
దూరదర్శిని తోడు కాగా , న్యూటన్ సూత్రీకరించిన గణిత 
సమీకరణాలు వాటికి ఊపిరి పోయగా , ఓ కొత్త ఖగోళవిజ్ఞానం 

కళ్ళు తెరిచింది . 


కాని తదనంతరం గెలీలియో చేసిన ఎనలేని కృషి , న్యూటన్ 
నిర్మించిన గణితపరమైన భౌతిక సిద్ధాంతం - చివరికి ఈ రెండిటి 
సమిష్టి శక్తితోనే భూకేంద్ర సిద్ధాంతాన్ని భూస్థాపితం చెయ్యడానికి 

వీలయ్యింది . 


చివరికి కెప్లర్ బోధించిన దీర్ఘవృతీయ కక్ష్యల ఖగోళశాస్త్రమే 
అసలైన ఖగోళశాస్త్రం అన్న విషయాన్ని అంతా సమ్మతించారు . 
గతంలో ప్రతిపాదించిన ఖగోళ సిద్ధాంతాలన్నిటికీ మిన్నగా కెప్లర్ 

సిద్ధాంతమే వెలిగింది . 


దూరదర్శినిని 

మరి గెలీలియోకి దూరదర్శినికి 
గెలీలియో మధ్య సంబంధం ఉంది ? 

సూర్యసిద్ధాంతంతో కోపర్నికస్ పేరు ముడిపడినట్టే ఇదీను . ఎందుకంటే 
కనిపెట్టాడు 

ఆ భావన అంతకుముందు వెయ్యేళ్లుగా ఉంది . కాని ఆ భావనని ఓ 
అని అందరూ ఆ 

సంపూర్ణ సిద్ధాంతంగా తీర్చిదిద్దిన ఘనత కోపర్నికస్ కే దక్కింది . 
అనుకుంటారు. కాని 

అలాగే గెలీలియో కూడా 
అది నిజం కాదు. ఈ 

ఖగోళ శాస్త్రంలో దూరదర్శిని 

గెలీలియో గెలీలీ 
దూరంగా ఉన్న వస్తువులని దగ్గరగా చూపించే కొత్త పరికరం ఏదో 

వినియోగాన్ని ప్రవేశపెట్టాడు. 

(1564 - 1642) 
ఉందన్న గాలివార్త వినగానే గెలీలియో ఇక ఆలస్యం చెయ్యలేదు . జీవితాంతం ఆ పరికరానికి 

(బ్రహ్మండం! ) 

మెరుగులు దిద్దుతూ పోయాడు. 

దాంతో అంతవరకు 
ఏ మానవుడు చూడని అంతరిక్ష 

వింతలెన్నో చూశాడు. 
గెలీలియో ప్రవేశ పెట్టిన 
దూరదర్శిని పరిశీలనాత్మక 
ఖగోళశాస్త్రంలో విప్లవాన్ని 
తీసుకువచ్చింది . ఇటలీలో జన్మించాడు. ఖగోళశాస్త్రంలో 

దూరదర్శినిని ప్రవేశ పెట్టాడు. 
అంతవరకు కన్ను చూడని ఎన్నో 
అంతరిక్ష వస్తువులని కనిపెట్టాడు. 
ఎవరూ చూడని వింతలెన్నో చూశాడు. 

కోపర్నికస్ ప్రతిపాదించిన 
ఖగోళ శాస్త్రం 

సూర్యసిద్ధాంతానికి మళ్ళీ ప్రాణం 
( పురోగమనం చెందుతోందని తెలుస్తుంది ..! 

పోశాడు. చర్చి బోధలకి వ్యతిరేకంగా 
గెలీలియో సిద్ధాంతం ఉంది . కాబట్టి 
గెలీలియోని చివరి రోజుల్లో ఇంట్లోనే 

నిర్బంధించారు. 

గణణాత్మక ప్రయోగాలు చెయ్యడంలో 
కంటికి కనిపించని దానికంటే 

కూడా గెలీలియో మొదటివాడయ్యాడు . 
విశ్వం మరెంతో ఉంది . 

క్రమబద్ధంగా చలనాలని అధ్యయనం 

చేశాడు . 
దూరదర్శిని వల్ల రెండు విజయాలు - రెండవది , దూరదర్శినితో ఎన్నో సూక్ష్మమైన వివరాలని ఆధునిక పరిశీలనాత్మక ఖగోళ 
సాధించారు . మొదటిది ... 

కని పెట్టొచ్చు..... 

విజ్ఞానానికి గెలీలియో పితామహుడుగా 
పిలవబడతాడు . ఆధునిక విజ్ఞానానికి 
మూలపురుషుడు అని కూడా అంటారు. 


అంటే మరింత కచ్చితమైన 
పరిశీలనలు చెయ్యొచ్చు . 


కెప్లర్ సూత్రాలు సైద్ధాంతిక 
ఖగోళ విజ్ఞానానికి ఎలాగో , 
గెలీలియో దూరదర్శిని 

పరిశీలనాత్మక 
ఖగోళవిజ్ఞానానికి అలాగ. 


ఇంతవరకు ఉన్నాయని కూడా 
తెలీని ఎన్నో వస్తువులతో విశ్వం 

నిండిపోయి ఉంది . 


సమాచారానికి ఆలోదకాలు , 

వెలలేయొచ్చు. - 


మనం పాలపుంత అనుకునేది 
కూడా పెద్ద తారల గుంపేమో , 

ఎవరికి తెలుసు ? 


దూరదర్శినితో గ్రహాలని మరింత 
పెద్దగా చూడడానికి వీలయ్యింది . 
తారలు ఇంకా 
ప్రకాశవంతంగా 


దీని అర్థం ఏంటబ్బా ? 
బహుశ తారలు మనం 
ఊహించలేనంత దూరాలలో 


దూరదర్శినితో గెలీలియో 
చేసిన పరిశీలనలలో 
ముఖ్యమైనది . అంతవరకు 
కంటికి కనిపించని 
అసంఖ్యాకమైన తారలను 
కనుక్కోవడం . 


కనిపించాయి గాని 


ఎప్పట్లాగే చుక్కల్లాగే 
కనిపించాయి. 


అందుకే సూర్యుడి చుట్టూ 
భూట చలనాన్ని పరిగణనలోకి 
తీసుకున్నా తారలలో నిక్షేపం 
కనిపించటంలేదేమో , 


తన సమకాలీనుడు కెప్లర్లాగానే గెలీలియో కూడా కోపర్నికస్ సిద్ధాంతాన్ని గాఢంగా నమ్మేవాడు . 


అతడు చేసిన అత్యంత అద్భుతమైన ఆవిష్కరణల్లో ఒకటి జూపిటర్ చందమామలు. జూపిటర్ కి సన్నిహితంగా 

కదులుతున్న మూడు తారల లాంటి వస్తువులని కొన్ని నెలల పాటు గమనించాడు . 


O . . TAN 


MAK 


ఎందుకు అను 


చూడడానికి తారల 
లాగానే ఉన్నాయి. ఈ 

కాని ఎందుకు 
సంచరిస్తున్నాయి ? 


సరళరేఖలో ముందుకి వెనక్కి 
జాపిటలోంచి పోతున్నట్టు 
ఉన్నాయి . అర్థమయ్యింది 


- MAY 


.. ... 


" " - 0 - . SEP 


నిజంగానేభూమికి ప్రత్యేకత ఏమీ లేదు. భూమికి ఒకే చందమామ ఉంది . ఆ 
జూపిటర్కి నాలుగు ఉన్నాయి . ఈ విధంగా కోపర్నికస్ సిద్ధాంతం మరింత 
బలపడింది . 


గెలీలియో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు 

గమనించాడు. 
చందమామక్ ఉన్నట్లే వీనస్కి కూడా పక్షాలు ఉన్నాయి . 


హాయ్ ! భలే రోజులో కొత్త 
విషయం కనిపిస్తోందోచులు 


అంతవరకు నిమ్మకు 
నీరెత్తినట్టు ఉన్న 
ఖగోళశాస్త్రవేత్తలు 
గెలీలియో ఆవిష్కరణలు 
గురించి విని ఉలిక్కిపడి 

మేలుకున్నారు. ఓసారి 
ఆకాశం కేసి చూడాలని 
వాళ్లకీ అనిపించింది . 


నూరు 
కోవాలి. 


సాటర్న్ కి రెక్కలు ఉన్నాయి . ఒకసారి 
కనిపిస్తాయి, ఒకసారి కనిపించవు . 


దూరదర్శిని పరపతి 
వేగంగా పెరిగింది . పరిశీలనాతక 
ఖగోళశాస్త్రంలో దాని ప్రాముఖ్యత 

విపరీతంగా పెరిగింది... 


నో ఖగోళశాస్త్రవేత్త 
అయ్యాము నాన్నా , 


చందమామ నునుపైన గోళం కాదు . - 
దాని ఉపరితలం నిండా గుట్టలు, 

గోతులు ఉన్నాయి . 


ఇంద . 


దూరదర్శిని 


ఆ సాధనం గత శతాబ్దాలలో 
అమితంగా అభివృద్ధి చెందింది . 
గెలీలియో కాలం నాటి నుండి దాని 

ప్రాముఖ్యత తగ్గలేదు . 


ఎన్నో ప్రయోగాలు చేసి... 


.... తన సొంత నిర్ణయాలకి వచ్చాడు . 


గ్రహచలనాలని కేవలం జ్యామితి పరంగా అర్ధం 

చేసుకుంటే అది సూర్యసిద్ధాంతాన్ని 
నిరూపించడానికి సరిపోదు. కాబట్టి చలనం వెనక 
ఉన్న భౌతిక శాస్త్రాన్ని క్రమబద్ధంగా అధ్యయనం 

చెయ్యడం మొదలు పెట్టాడు గెలీలియో, 


సమవేగంతో చలనం వస్తువుల సహణస్థితి . 
వస్తువులు సమవేగంతో కదలడానికి 

బాహ్య బలం అక్కర్లేదు .. 


బరువైన 
వస్తువులు 
వేగంగా 
పడతాయని 
అన్న వెధవ 
ఎవడు ? 


పోయేలా చేసే 
బలం ఏది ? 


సమవేగంతో కదిలేస్థితిలో ఒక ప్రత్యేకస్థితే నిశ్చల 
స్థితి . వస్తువుని నిశ్చలంగా ఉంచే జడత్వమే , అది 
కదులుతున్నప్పుడు ఆగకుండా ఉంచుతుంది . 


అతడి భావాలుచాలా సంచలనాత్మకంగా 


సమ వేగంతో 
( కదులుతున్నప్పుడు , ప్రచండ ) 

వేగంతో కదిలినా కూడా .. 


వాడుతున్నప్పుడు 
ఈ విషయం 
అనుభవం 
అవుతుంది . 


చలనాన్ని మార్చడానికి - అంటే ఆగిన వస్తువుని 
కదల్చడానికి , సమ వేగంతో కదిలే వస్తువుని 

ఆపడానికి - బాహ్య బలం కావాలి . 


కాని వేగంలో మార్పు 
వచ్చిందంటే మాత్రం వెంటనే 

తెలిసిపోతుంది . . 


మనం. 
కదలడం 
లేదా ? 


తెలుస్తుంది 


గెలీలియో ప్రతిపాదించిన చలన నియమాలుకోపర్నికస్ సిద్ధాంతాన్ని 
నిర్ధారించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి.. . 

గెలీలియో 
చెప్పేది నిజం 

అయితే , 
గెలీలియో చెప్పేది 

చెప్పేది కూడా 
బాగానేఉంది . 

నిజమేనన్న 


పరిశీలన , తర్కం అనే రెండు పునాదుల మీద గెలీలియో 

తన విశ్వ భావననీ నిలిపాడు. అతడి సిద్ధాంతాలు 
సంచలనాత్మకంగా ఉండేవి. ముఖ్యంగా మతబోధనలకి 
విరుద్ధంగా ఉండేవి . ఈ సంగతి చర్చికి బొత్తిగా నచ్చలేదు . 

గెలీలియోని జైల్లో పెట్టారు. అతడి రచనలని 
బహిష్కరించారు . తన చివరి రోజుల్లో గృహనిర్బంధంలో 


చలనం గురించి గెలీలియో చెప్పింది పునాదిగా భౌతిక శాస్త్రం వర్ధిల్లింది . 


ప్రయోగింపబడ్డ 

బలానికి 
అనులోమునుపాతంగా 

త్వరణం 


గెలీలియోని, అతడి విజ్ఞానాన్ని ఒప్పుకోడానికి చర్చికి 
400 ఏళ్లు పట్టింది . 1992లో పోప్ జాన్ పాల్ - II , 
గెలీలియోతో చర్చి వ్యవహరించిన తీరుకు చర్చికి ప్రతినిధిగా 
క్షమాపణ చెప్పుకున్నాడు. భూమి నిశ్చలంగా లేదని 

బహిరంగంగా ఒప్పుకున్నాడు . 


గురుత్వానికి త్వరణానికి 
అవినాభావ సంబంధం ఉంది . 


ఖగోళశాస్త్రాన్ని అంతరిక్ష వస్తువుల భౌతిక శాస్త్రంగా అర్ధం చేసుకోవాలని కెప్లర్ 
ఇతర ఖగోళశాస్త్రవేత్తలని ఒప్పించడానికి ప్రయత్నించాడు. చలనం గురించి కొంత మౌలికమైన 
అవగాహనని సాధించాడు. గెలీలియో ,కాని గ్రహ కక్ష్యల విషయంలో మాత్రం ఎవరికీ 

ఏమీ అర్ధం కాలేదు . 


కెప్లర్ నమూనాలకి , 
న్యూటన్ రూపొందించిన 
గణిత యాంత్రిక శాస్త్రానికి 
మధ్య వారధిలా నిలిచినవాడు 

రాబర్ట్ హుక్ 


గ్రహము అంత చక్కని పంపు 

అంగన మార్గాల్లో ఎలా 
తిరుగుతున్నాయి ? బహుశ 
అంతరిక్షంలో అద్భుత మార్గాలు 


హుక్ గొప్ప సహజ మేధస్సు గలవాడు. కాని తన భావాలని శాస్త్ర సిద్ధాంతంగా 

పెంపొందించడానికి కావలసిన గణిత సామాగ్రి అతడికి తెలీదు . 


అసలు గురుత్వాకర్షణ అనేది ఉండొచ్చని 
మొట్టమొదట గుర్తించినవాడు హుక్ .... 


సం జరుగుతోందో నాకు 
( స్పష్టంగా అర్థమవుతోంది . . 


సూర్యుడు 
గ్రహాలపై తన 


కుంటున్నాడు . , 


బాగా వస్తే .... ఆ 


ఖగోళ విజ్ఞానంలో గురుత్వం పాత్ర బాగా గ్రహించాడు. 


గ్రహాలు సరళ రేఖల్లో 
సము వేగంతో గరిలేవి . 
గిరీలియో చెప్పింది 

గుర్తుందా ? 


సూర్యుడి ఆకర్షణ వల్లే ఈ సరం 
మారాలు దీర్ఘవృయు మారాలుగా 

వంగుతున్నాయి . 


సూర్యుడు మాత్రమేకాదు. 
ప్రతీ గ్రహం దాని ఉపగ్రహాలని 
ఈ విధంగానే ఆకర్పిస్తుంది . 


దగ్గరగా ఉన్న వస్తువుల మీద గురుత్వాకర్షణ మరింత 
ఐలంగా ఉంటుందని కూడా హుక్ అన్నాడు . అందుకే 
సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహాలకన్నా , దగ్గరగా 

ఉన్న గ్రహాలు వేగంగా కదులుతాయి . 


హుక్ భావాలుచాలా ఆకర్షణీయంగా ఉన్నాయి .కాని వాటికి గణితపరమైన పునాదులు 
లేవు. అదృష్టవశాత్తు గణితంలో న్యూటన్ ఆసమాన ప్రతిభాశాలి . అతడు కూడా ఈ 
దిశలోనే ఆలోచిస్తున్నారు . తదనంతరం ఓ సమగ్రమైన వైజ్ఞానిక సిద్ధాంతాన్ని 

రూపొందించాడు. ఖగోళ భౌతిక శాస్త్రానికి ఊపిరి పోశాడు . 


గెలీలియో, హుక భావనలు అమూల్యమైనవే . 
అలాగే కెప్లర్ నియమాలు అమోఘమైనవే . 
కాని వాటిని మాటలతో వర్ణిస్తే సరిపోదు . 
అది సంపూర్ణ అవగాహన అనిపించుకోదు. 
కెప్లర్ నియమాలని గణిత సూత్రాలతో 
వర్ణించగల ఓ కొత్త సిద్ధాంతం కావాలి .. 


అలాంటి సిద్ధాంతాన్ని 
సాధించిన ఘనత ఇసాక్ - 

సూర్యుడి నుండి దూరం అవుతున్న కొద్దీ 

గురుత్వాకర్షణ తక్కువ అవుతుందని హుక్ 
న్యూటనకే దక్కింది . అలాంటి | 

ఊహించాడు. కాని ఆ దూరానికి , 
సిద్ధాంతాన్ని అత్యంత 

ఆ ఆకర్షణ బలానికి మధ్య గణితపరంగా 
సూక్ష్మంగా వర్ణించడమే 

సంబంధం ఏమిటో అతడు 
కాదు , అందుకు కావలసిన 

తెలుసుకోలేకపోయాడు. అప్పటికి ఇంకా 
గణితాన్ని కూడా అతడు 

అదో రహస్యంగా మిగిలిపోయింది . 
కొత్తగా రూపొందించాడు. 


చివరికి గురుత్వం విలోమ నియమాన్ని 

అనుసరిస్తోందని తెలిసింది . 
దూరం యొక్క వర్గానికి విలోమంగా గురుత్వ బలం 

మారుతుందని ఈ నియమం చెపుతుంది . 


వర్గ విలోమ సిద్ధాంతాన్ని ఊహించడం అంత కష్టం కాదు. నిజానికి దాని 

ఎంపిక చాలా సహజంగా జరుగుతుంది . 


సులభం. దూరం 
రెండింతలు అయితే 
బలం నాలుగింతలు 


ఇప్పుడిక మిగిలిన అసలు ప్రశ్న ఒకటే : వర్గ విలోమ నియమం 

వల్ల దీర్ఘవృతీయ కక్ష్యలు ఏర్పడతాయా ? 


అందుకు 
సమాధానం 
అవునంటే ఆ 
నియమం 


లేదంటే 

గురుత్వం 
ACCHతీరు మరోలా 

ఉందన్న 


కొప్పోత్తి ప్రకాశం దూరానికి 
వర్గ విలోమంగా పూరుతుంది . మరి 
గురుత్వం కూడా అలాగే మారుతుందని 

ఎందుకు అనుకోకూడదు ? 


నీ ఉద్దేశంలో 
సూర్యుడు కాంతిని 
వెలువరించినట్టే గురుత్వాన్ని 
కూడా వెలువరిస్తున్నాడు ! 


వర్గ విలోమ నియమం వల్ల 

దీర్ఘవృతీయ కక్ష్యలు 
ఏర్పడతాయని హుక్ భావించాడు. 
కానిదానికి నిరూపణ ఇవ్వడానికి 

ఒప్పుకునేవాడు కాడు . 


చివరికి న్యూటన్ వద్దకి వెళ్లాడు. హుక్ . ఇప్పటికే 
గొప్ప గణితవేత్తగా న్యూటన్ మంచి పలుకుబడి 
ఉంది . కాని ఇద్దరి మధ్యన భావ సంఘర్షణ 

చెలరేగింది . 


న్యూటన్ చిన్న బుచ్చుకున్నాడు . 
పూర్తిగా ఏకాంతంలోకి వెళ్లిపోయి . 
సమస్యని మరింత లోతుగా అధ్యయనం 

చెయ్యడం మొదలెట్టాడు. 


ఇతడిని ఎలాగైనా 

ఒప్పించాలి . 


( నన్ను కాదంటాడా ? 

ఎంత ధైర్యం ? 


లో 


దీన్ని ఎలాగైనా 


హుక్ ని కలుసుకున్న 
తరువాత న్యూటన్ తన 
గురుత్వ సిద్ధాంతాన్ని 
రూపొందించాడు . 
కాని ఫలితాలు వెల్లడి 
చెయ్యక తన వద్దనే 
దాచుకున్నాడు .. 


హమ్మయ్య 
అర్థమయ్యింది . ఇప్పుడిక 
కాంతిలోని రంగుల 
సంగతేంటో చూడాలి . 


అదృష్టవశాత్తురాయల్ సొసైటీలో సభ్యుడైన 
ఎడ్మండ్ హాలీకి ఖగోళ భౌతిక శాస్త్రం 

మీదకి మనసు మళ్ళింది . 


ఐసాక్ న్యూటన్ 
(16-12 - 1727) 


హుకని ఆశ్రయించిన హాలికి నిరాశే ఎదురయ్యింది . హుక్ తన భావాలకి గణితపరమైన 
మద్దతునివ్వలేకపోయాడు. దాంతో న్యూటన్న కలుసుకున్నారు. హాలీ . . 

బీర్ఘ వృత్తాలు 
సూర్యుడు గురుత్వం వద్ద 
విలోమంగానేసూరుతోంది 

అనుకుందాం. అప్పుడు 
గ్రహాల కళల అకారాలు 
ఎలా ఉంటాయో చెప్పు 


ఆ సమావేశం చాలా ముఖ్యమైనది . కొంత 
కాలం తరువాత న్యూటన్ తన గణితం 
సిద్ధాంతాన్ని వర్ణిస్తూ హాలీకి ఒక వ్యాసం 

పంపించాడు. 


ఇంగ్లాండ్ లో జన్మించాడు. కాల్పులస్ 
కనిపెట్టాడు. విజ్ఞానలోకానికి అతడిచ్చిన 

అతిగొప్ప బహుమతి అదేనేమో. 
(కాల్కులస్ కనిపెట్టిన ఘనతలో తనకీ 

వంతు ఉందంటాడు లైబ్నిజ్ , 

ఆ తగాదా ఎప్పటికీ తీరలేదు. ) 
గతి సిద్ధాంతానికి బలమైన పునాదీ చేసి , 

భౌతిక శాస్త్రానికి ఓ తీరైన రూపాన్ని 
ఇచ్చాడు . కాలులస్, గతి సిద్ధాంతాలతో 

మొట్టమొదటి ఖగోళ భౌతిక 
సిద్ధాంతాన్ని అందించాడు. 
తరువాత కాంతి తత్వాన్ని 
కూడా అధ్యయనం చేశాడు. 

పరావర్తన దూరదర్శినిని 
కూడా కనిపెట్టాడు. దీన్నే స్యూటోనియన్ 
దూరదర్శిని అని కూడా అంటారు. 


హాల్ సంతోషం పట్టలేకపోయాడు. 


న్యూటన్ పంపిన చిన్న వ్యాసంలో హాలీ ఊహించనంత విలువైన ఫలితాలు ఉన్నాయి . 
గురుత్వ వర్గ విలోమ నియమం నిజమని అనుకుంటూ న్యూటన్ మూడు విషయాలు నిరూపించాడు : 
1) గ్రహాల కక్ష్యలు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి, 2) గ్రహాల చేగాలు కెప్లర్ రెందవ నియమాన్ని 

అనుసరిస్తాయి , 3) గ్రహాల సంవత్సర కాలాలు కెప్లర్ మూదవ నియమాన్ని పాటిస్తాయి . 


రెండు వేల ఏళ్లపాటు ఉన్న అజ్ఞానాన్ని న్యూటన్ 
సిద్ధాంతం పటాపంచలు చేసింది . విశ్వగతులు మరింత 

స్పష్టం కాసాగాయి . 


ఆ విధంగా ఖగో వస్తువుల చలనాలని చాలా 
సరళమైన సూత్రాలు శాసిస్తున్నాయని తెలిసింది . 


స్యూటన్ సిద్ధాంతంలోని గొప్పదనం 
గమనించిన హాలీ వెంటనేదాన్ని 
ప్రచురించమని ప్రోత్సహించాడు . 


ఓ పీడకల నుండి 
మేలుకున్నట్టు ఉంది 


ఎంతో నచ్చచెప్పాకనే తన సిద్ధాంతాన్ని 
ప్రచురించడానికి ఒప్పుకున్నాడు. ఈ 


న్యూటన్ పనిలో పరిపూర్ణత కోరుకునే మనిషి . 
పరిశోధన పూర్తయ్యేదాకా ఎంతకాలం అయినా 
ఆగుతాడు గాని, అసంపూర్తిగా ఉన్న పరిశోధనని 

ప్రచురించడానికి ఇష్టపడడు . . 
క్షమించు ఎడ్మండ్ . ఇప్పుడు 
దీన్ని ప్రచురించడానికి 

సిద్ధంగా లేను . 


ఓ మూడేళ్లు ఆ పని మీదే ఆహోరాత్రాలు 
శ్రమించాడు . చివరికి ఓ వైజ్ఞానిక కళాఖండం 
తయారయ్యింది . ఆ తరువాత మరో రెండు 
వందల ఏళ్ల పాటు ఆ పుస్తకమే విజ్ఞానశాస్త్రం 

పాలిటి వేదం అయ్యింది . 


నాకు చేతనైనం చేస్తాను. 
కాని కొంత సమయం కావాలి . 


ప్రచురిస్తే ఇలాంటి 
ప్రచురించాలి, 


ఆ మూడేళ్లలోను న్యూటన్ తను మొదట రాసిన తొమ్మిది 
పేజీల వ్యాసాన్ని ఓ పెద్ద పుస్తకంగా విస్తరింపచేశాడు . 


కొద్ది రోజులకే శాస్త్రలోకానికి ప్రిన్సిపియా శిరోధార్యం అయ్యింది . 

అందరి నోటా న్యూటన్ పేరే నానింది . 


ఫిలోసోఫియే నాచురాలిస్ ప్రిన్సిపియా మాథమాటికా 

( ప్రకృతితత్వ గణిత సూత్రాలు). 


ప్రతీచలనాన్ని అంత 
చక్కగా వర్ణిస్తున్నాడు ! 
ఒకే మూల సూత్రావళితో 
అన్ని వివరిస్తున్నాడు . 


( గ్రహాలు కూడా ఒకదాన్నొకటి 
ఆకర్షించుకుంటున్నాయా ? 

ఆశ్చర్యం! 


PHILOSOPHIAE 


NATURALIS 

PRINCIPIA 
MATHEMATICA 


VAARAVINNI 


ఆ న్యూటన్ 

నిజంగా దేవుడి 
ప్రిన్సిపియా మూడు విజయాలు సాధించింది : 


17 New tamil 


1) వస్తువుల చలనాలకి సంబంధించిన మూల సూత్రాలని నిర్వచించింది . 
2 ) విశ్వంలో ప్రతీ వస్తువు ఇతర అన్ని వస్తువులని ఎలా ఆకర్షిస్తుందో వర్ణించింది . 
3) పై రెండిటినీకలిపి గ్రహ చలనాలని వివరించింది . 

మొదటి రెండు ఫలితాలు అద్భుతమైనవేకాని మూడవ దాంతో పోలిస్తే 
కాస్త సులభమైనవి . కాని మూడవ ఫలితం చాలా సంక్లిష్టమైన గణిత విజయం. 

అది ఒక్క న్యూటనకే సాధ్యమయ్యింది . 


దీన్ని కొంచెం సంక్షిప్తంగా ప్రిన్సిపియా మాధమాటికా అని 
( లేక వట్టి ప్రిన్సిపియా అని) కూదా అంటుంటారు. 

ఇది మూడు గ్రంథాలమాల . 


న్యూటన్ సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడంలో హాలీ కీలక పాత్ర వహించాడు . 


మొదటి నుంచి న్యూటన్ పరిశోధనల మీద హాలీ శ్రద్ధ 
చూపిస్తూ వచ్చాడు. ప్రిన్సిపియా ప్రచురణ కోసం హాలీ 

తన సొంత డబ్బు ఖర్చుపెట్టాడు. 


గురుత ధర్నాలు విశ్వజనీనం 
అయితే తోళచుక్కల కథ కూడా 
టీర్ఘవృత్తమే అయ్యుందా . కాని 
మరి తోకచుక్కల వస్తూపోతే ఉన్నట్టు 

ఎందుకు కనిపిస్తాయి ? 


తోకచుక్కల గతి కూడా 
దీర్ఘవృత్తాకారంలోనే ఉంటుంది . 
అయితే బాగా సాగదీసినట్టు ఉంటుంది . 

ఆ దీర్చవృత్తపు అవతలి కొస మనకి 
కనిపించడం లేదంతే . ఆ తోకచుక్క తిరిగి 

వచ్చే సరికి మనం బతికి ఉండం . 


ar 


ఇది నా అదృష్టం. ఇదుగో నీ పుస్తకం. 


న్యూటన్ మాట మీద అపారమైన గురి ఉన్న హోలీ ఆ విషయాన్ని 

పరీక్షించాలి అనుకున్నాడు . 


చారిత్రక పరిశీలనలని వివరంగా అధ్యయనం చేశారు. 


మళ్లీ మళ్లీ 
చక్రికంగా వచ్చే 
తోకచుక్క ఏదో 


దీని తస్సాదియ్య 
చివరికి దొరికింది . 
78 ఏళ్లకి ఒకసారి 
గా వస్తోందిది . 


దాని చరిత్ర కొంచం 

తవ్వి చూడాలి. 


అంటే మరో 6 దశాబ్దాల 
తరువాత మళ్లీ వస్తుంది 
అన్నమాట . అంతవరకు 
నేను బతికి ఉంటానా ? 


హాలీ ఆశించినట్టుగానే ఆ తోకచుక్క 1758లో మళ్లీకనిపించింది . 
" అది నిజంగానే ఓ చారిత్రక సంఘటన.కానిదానికి రెండు దశాబ్దాల 

T . .. క్రితమే హాలీ చనిపోయాడు. . 


హాలీ తోకచుక్క సూర్యుడి చుట్టూ 76 ఏళ్లకి 
ఒకసారి ప్రదక్షిణ చేస్తుంది ... సరిగ్గా హాలీ ఊహించినట్టే , 


ఇప్పటికీ హాలి తోకచుక్క ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని ఆకర్షిస్తోంది . 


హారీ చెప్పింది నిజం .. 


ఈసారి అది వచ్చినప్పుడు తప్పకుండా చూడండి . 

మళ్లీరమారమి 2061లో వస్తుంది . 


న్యూటన్ చెప్పింది కూడా నిజమే . 


ప్రిని పియాలో వర్ణించిన చలన నియమాలు కేవలం 
గోళ వస్తువులకే కాదు, అన్నిటికీ వర్తిస్తాయి . 


కొందరు శాస్త్రవేత్తలు న్యూటన్ చలన నియమాలని బాహ్య ప్రపంచంలో 
కనిపించిన ప్రతీ సంఘటనకి వర్తింపచేయడం మొదలు పెట్టారు. 


అంటే నేల నన్ను 
ముందుకు నెట్టకపోతే 
ఆసలు నడవలేనంటావా 


ఈసారి ఐసు మీద 
నడిచి చూడు సూ 


ప్రతీ సందర్భంలోను చలన నియమాలు నిజం కావడం 

వాళ్లు మాహదానందం కలిగించింది . 


దాంతో విజ్ఞాన వాహిని కట్టలు తెంచుకుంది . 


న్యూబోనియన్ భౌతిక శాస్త్రపు నీడ కింద 

విజ్ఞానశాస్త్రం వర్ధిల్లింది . 


న్యూటోనియన్ భౌతిక శాస్త్రం కేవలం భౌతిక శాస్త్ర విభాగాలనేకాక, సాంకేతిక శాస్త్రాలని కూడా రెండు వందల ఏళ్లపాటు పాలించింది . 

ప్రకృతి రహస్యాలని న్యూటన్ బట్టబయలు చేశాడు . 

వైజ్ఞానిక శోధన అంటే మనుషులకి నమ్మకం పెరగసాగింది . 
విజ్ఞానం, సాంకేతికం అప్పట్నుంచి జీవన వృద్ధికికారణమైన మహాయంత్రాలు అయ్యాయి . 


చాలా మందికి సౌరమండలంలో ఓ ప్రత్యేకమైన లోపం కనిపించింది .. 
నాలుగు అంతర గ్రహాలకి ( Inner Planets ), రెండు బాహిర గ్రహాలకి 
( Outer Planets ) మధ్య ఓ గ్రహం లోపిస్తున్నట్టు అనిపించింది . 


జూపిటర్ కక్ష్యలోపలే 
ఘన దూరదర్శినులకి అందని 
ఓ చిన్న గ్రహం ఉందేమో , 


సృష్టికర్త తెలివైనవాడు . 
బాహిర గ్రహాలు పెద్దవి 
కాబట్టి వాటి దగ్గరిలో 
ఉన్న చిన్న గ్రహాల కక్ష్యల 

మీద అవి బలమైన 
| ప్రభావాన్ని చూపగలవు . 


గ్రహాల కక్ష్యల వ్యాసాలు ఒక ప్రత్యేక వరసక్రమాన్ని 

అనుసరిస్తున్నట్టు అనిపించింది . 
భూమి కక్ష్య వ్యాసంలో 
పదో వంతుని కొలమానంగా 

ఈ సంఖ్యల నుండి 
తీసుకుంటే 

4 తగ్గించి , మూడు చేత 

భాగిస్తే వరసగా 
తక్కిన గ్రహాల కక్ష్యల వ్యాసాలు 
పూర్ణాంకాలు అవుతాయి. 

ఈ సంఖ్యలు వస్తాయి : 

0 , 124, 18 , 32. 
అవి వరపగా ఇలా ఉంటాయి : 

4 . 7. 10, 16 , 52, 100 . 


అంత చక్కని శ్రేణి ఉండడం కాకతాళీయంగా జరగదు. 

1781లో విలియమ్ హెర్షల్ అనే ఖగోళశాస్త్రవేత్త ఓ కొత్త 
గ్రహాల కక్ష్యలు ఏదో ప్రత్యేకధర్మాన్ని అనుసరిస్తున్నాయి 

గ్రహాన్ని కనుక్కున్నాడు . దాని పేరు యురానస్ . అయితే దాని కక్ష్య 
అనడానికి ఈ శ్రేణి ఒక సంకేతం. అయితే ఈ శ్రేణిలో 

- జూపిటర్ కక్ష్య లోపల లేదు . సాటర్న్ కక్ష్యకి బయట చాలా దూరంలో ఉంది . 
8కి సంబంధించిన గ్రహం లోపిస్తోంది . 

ఏం లాభం? 
మనం 

కాని చూడు. 
దాన్ని ముందుగా 

వెతుకుతున్నది 
అంకె లోపిస్తే ఏంటి ? 

అది కూడా 
ఎవరు కనుక్కుంటారు అది కాదు 

25 

వరసక్రమంలోనే 
గ్రహం కనిపించలేదంతే . 

అన్నదే ప్రశ్న కదా ? 

ఉంది . సాటర్న్ 
తరువాత వచ్చింది 
కాబట్టి ఇది 848 
సరిపోతోంది ., 


ఈ కొత్త గ్రహపు కక్ష్య కూడా అంకెల శ్రేణితో సరిపోవడం ఆశ్చర్యకరంగా 
అనిపించింది . దాంతో 8 సంఖ్యకి సరిపోయే గ్రహం కోసం గాలింపు 

మరింత తీవ్రం అయ్యింది . 


1801లో గిసెస్ పియాప్సీ అనే ఇటాలియన్ ఖగోళశాస్త్రవేత్త లోపించిన 
గ్రహం ఉండాల్సిన చోట ఓ చిన్న వస్తువుని గమనించాడు. ఆ తరువాత ఐదేళ్లలో 

ఇంకా మూడు చిన్న వస్తువులని అదే ప్రాంతంలో కనిపెట్టారు . 


1891కల్లా 300కి పైగా గ్రహశకలాలని కనిపెట్టారు. 

అన్నీ సూర్యుడి చుట్టూ లోపించిన గ్రహం 

ఉండాల్సిన చోటే తిరుగుతున్నాయి . 
శ్రేణిలో 8 సంఖ్యతో వీటి కక్ష్య సరిపోతోంది . 


వస్తువులన్నీ ఏదో 
విశ్వదుర్చటనలో బద్దలైన 
గ్రహ శకలాలేమో. 


అయితే ఇలాంటివి 
ఇంకా చాలా ఉండి 

ఉండాలి. వీటిని 
గ్రహశకలాలు అని 

పిలుద్దాం . 


ఈ గ్రహశకలాలు ఎలా వచ్చాయో ఇప్పటికీ 
ఎవరికీ తెలీదు . జుపిటర్ బలమైన గురుత్వాకర్షణ 

వల్ల ఈ శకలాలన్నీ కలిసి గ్రహం 
ఏర్పడకుండా నివారించబడ్డాయి. 


యురానస్ కదలిక చాలా విడ్డూరంగా ఉంది . 


మరి సౌరమండలం చివర్లో 
న్యూటన్ సిద్ధాంతం పని చెయ్యదని 

అనుకోవాలా లేక ... 


1840లో జేమ్స్ , 

జోన్స్ అని ఇద్దరు 
గణితవేత్తలు వేరువేరుగా పన్లోకి దిగారు. 


చాలా కచ్చితంగా 
లెక్క చేశాను. అయినా 
లెక్కించిన మార్గం నుండి 
యురానని తప్పుతోంది . 


బహుక అంత 
దూరంలో 
న్యూటన్ 
సిద్ధాంతం 
ప్రనిచెయ్యదేమో , 


యురాసనిదారి మళ్లిస్తున్న అదృశ్య 
వస్తువు ఏదో ఉందనే అనుకుందాం , 


బహుశ మసకి పూర్తి సమాచారం 
లేదేమో , యురాననికి అవతల మనకి 

కనిపించని ఏదో గ్రహందాన్ని 
ఆకర్షిస్తూ దారి మళ్లిస్తూ ఉండొచ్చు . 


న్యూటన్ సిద్ధాంతం నిజమని ఒప్పుకుంటూ , 
ఈ గణితవేత్తలు లెక్కలు వేసి ఓ నిర్ణయానికి వచ్చారు . 


1846లో ఓ కొత్త గ్రహాన్ని కనుక్కున్నారు . సరిగ్గా 
జేమ్స్ ,జోన్లు నిర్ణయించిన దూరంలోనేకనిపించింది . 


సరిగ్గా ఇక్కడే ఏదో 
గ్రహం ఉండాలి . 


దూరదర్శినితో చూస్తే 
అక్కడ కనిపించాలి , 


అది అద్భుతం. న్యూటోనియన్ విజ్ఞానాన్ని 

మళ్ళీ ఎప్పుడూ సందేహించను. 


ఈ కొత్త గ్రహానికి నెఫ్యూమ్లాని పేరు పెట్టారు. 
న్యూటోనియన్ విజ్ఞానానికి ఇదొకగొప్ప 

విజయం అయ్యింది . 


నెపూస్ స్థాన నిర్ణయం, ఆవిష్కరణ సంచలనాత్మకంగా ఉన్నా , యురానస్ మార్గంలో 

ఇంకా కొంచెందోషం అర్ధం కావడం లేదు . ఈ మిగిలినదోషానికి కారణం 
మరో అజ్ఞాత గ్రహం కావచ్చుననుకున్నారు . సౌరమండలంలో 9వ గ్రహ స్థానాన్ని 
నిర్ణయించడానికి ప్రయత్నించారు ఖగోళశాస్త్రవేత్తలు. 1930లో ఓ చిన్న వస్తువు 
( మన చందమామలో జబోవంతు ఉన్న వస్తువు) లెక్కలు సూచించిన 
దూరంలోనే ఉందదం కనిపించింది . 

దాని పేరు పూటో . 


అద్భుతం ! ఇద్దరు 
గణితవేత్తలు 
కాగితం, కలం 
పట్టుకుని, ఉన్నచోటి 
నుండి కదలకుండా 


యురాసస్ బాటని మళ్లించడానికి పూటో మరీ చిన్నదని ఇప్పుడు మనకి తెలుసు . 
ఆ దోషానికి కారణం నెప్యూన్‌ ద్రవ్యరాశి విషయంలో మన అంచనాల దోషమే. 

అయినా ఆ తప్పుడు లెక్క నిర్ణయించిన చోటే పూలో కనిపించింది . 

2006లో పూటోని గ్రహాల లెక్కలోంచి తీసేశారు. నెప్యూన్కి అవతల 
సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఎన్నో లఘు గ్రహాలలో ఒకటిగాదాన్ని జమకట్టారు. 


కనిపెట్టారు! 


న్యూటన్ నిర్మించిన భౌతిక శాస్త్రం 200 ఏళ్ల పాటు 

- సుస్థిరంగా నిలిచింది . 


నెప్ట్యూన్ ఆవిష్కరణ తరువాత మరో విడ్డూరం మీదకి 
ఖగోళశాస్త్రవేత్తల ధ్యాస మళ్లింది . అదే మెర్క్యురీ కక్ష్మ , 


అంటే నెప్ట్యూన్ లాగానేమరో 
అజ్ఞాత గ్రహం ఉందంటావా ? 


1500 వందల ఏళ్లపాటు 

సాగిన టోంది పాలన 
ముందు ఇది పెద్ద విశేషమేం 
కాదు గాని ఈ 200 ఏళ్లలోను 

న్యూటన్ సిద్ధాంతం 
ఇంచుమించు మనిషికి 
తెలిసిన భౌతిక ప్రక్రియలన్నిటిని 

వర్ణించగలిగింది . 


మెర్క్యురీ కక్ష్య ఎలా 
కదులుతోందో చూడు. 
మనకి తెలిసిన ఇతర 
గ్రహాల ఆకర్షణాలన్నీ 
కలిపినా ఈ విచిత్ర 

గమనాన్ని 
వివరించలేం. 


సూర్యుడికి దగ్గరగా తిరిగే మరో గ్రహం 
ఏదో ఉండొచ్చని, సూర్యుడి కాంతి తీవ్రత వల్ల అది | 
కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. 
ఆ అజ్ఞాత ఊహాగ్రహానికి వల్కన్ అని ఓ పేరు 

ఎ కూడా పెట్టారు. 
నిన్న వల్కన్ 
గ్రహం కనిపించింది 

అనుకున్నానే 


1915లో ప్రఖ్యాత జర్మన్ భౌతికశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐనిస్టయిన్ ఓ కొత్త 
గురుత్వ సిద్ధాంతాన్ని రూపొందించాడు. దాని పేరు సామాన్య సాపేక్ష సిద్ధాంతం . 
గురుత్వతత్వాన్ని ఇది పూర్తిగా కొత్త కోణం నుండి చూస్తుంది . ఈ ఐనిస్టయిన్ సిద్ధాంతం 

ప్రకారం న్యూటన్ గురుత్వ సిద్ధాంతం కేవలం ఓ ఉజ్జాయింపు మాత్రమే. 


ఆగాగు వినిస్టయిన్ సిద్ధాంతం ప్రకారం గ్రహాల 
దీర్ఘవృత్తాకార కక్షలన్నీ అలా మెర్క్యురీ కక్ష్యలాగానే 
అయన చలనాన్ని ( precession ) ప్రదర్శించాలి . 


దాక్కుందబ్బా ? 


మెర్క్యురీ ఆయన 
చలనం వినిస్టయిన్ 
సిద్ధాంతంతో సరిగ్గా 
సరిపోతోంది . ఆ లెక్కలన్నీ 

నేను స్వయంగా 
సరిచూశాను. 


వల్కన్ కనిపించినట్టు పుకార్లు ఎన్నో పుట్టాయి . 

కాని అవేవీ నిర్ధారించబడలేదు . 


ఇనిస్టయిన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం పుణ్యమా 
అని మరో కొత్త గ్రహం కోసం వెదకాల్సిన పని 
లేకుండా పోయింది . వల్కన్ ఓ శాశ్వత అజ్ఞాత 
ఆగ్రహంగా మిగిలిపోయింది . 

కాని నిజంగానే ఓ 
సిద్ధాంతం విఫలమయింది . 

కొత్త గ్రహం ఉంటే 
ఇన్స్టీన్ పుణ్యమా అని 

బావుండేదేం ? వలన్ 
బతికిపోయాం. 

ఆ పేరు నాకు నచ్చింది ! 


ఇక్కడ న్యూటన్ 


, 


న్యూటన్ సిద్ధాంతం కేవలం ఉజ్జాయిం పేసన్నది చాలా మందికి మింగుడు పడలేదు . 
కాని ఆ దిశలో బలమైన సాక్ష్యాధారాలు పుడుతున్నాయి . పైగా ఐనిస్టయిన్ సిద్ధాంతం 

ఓ మహత్తరమైన , విప్లవాత్మకమైన భావన. ఐనిస్టయిన ప్రకారంకాలం ( time), 
ఆయతనం (space ) అనేవి కాలాయతనం (space-time) అనే అభిన్నతత్వంగా 
కలిసి ఉన్నాయి . గురుత్వం అనేది అసలు ఒక బలమేకాదన్నాడు . కాలాయతనంలో 

వచ్చిన వంపు వల్ల అందులో కదిలే వస్తువుల బాటలు వంగుతాయన్నాడు . 
వస్తువుల గతిరేఖలని వంచే గురుత్వమే కాంతి మార్గాన్ని కూడా వంచుతుందని 
ఐనిస్టయిన్ సిద్ధాంతం చెపుతుంది . ఈ ప్రభావాన్ని గురుత్వ కటకీకరణ 

( gravitational lensing) అంటారు . 
దానినిజాగ్రత్తగా కొలిచారు. ఆకొలతలతో ఐసిస్టయిన్ సిద్ధాంతం కచ్చితంగా 
సరిపోతోంది . ఖగోళ చలనాలని అర్థం చేసుకోవడానికి సామాన్య సాపేక్ష సిద్ధాంతం - 

న్యూటన్ సిద్ధాంతం కన్నా మెరుగైన సిద్ధాంతంగా త్వరలోనేఆమోదింపొందింది . 
ఇనిస్టయిన ప్రతిపాదించిన గురుత్వ సిద్ధాంతం ఇంచుమించు ఓ శతాబ్దం పాటుస్థిరంగా 
నిలించింది . ఖగోళ చలనాల విషయంలో ఇప్పటికీ అదే అత్యంత శ్రేష్ఠమైన సిద్ధాంతం . 


గ్రహ చలనాల గురించి కొన్ని మౌలిక సూత్రాలని కెప్లర్ 
కనుక్కున్నాడు . న్యూటన్ నిర్మించిన అద్భుత గణిత నిర్మాణాలు 

వాటికి భౌతిక పునాదాలు ఏర్పరచాయి . 


ఖగోళ శాస్త్రపు తొలి దశల నుండి రెండు భావనలు 

పెద్దగా మారలేదు ... 


గ్రహాల వరకు బానే ఉంది . 
మరి తారల మాటేమిటి ? 


ఈ తారలు చక్కది , 
చిట్టి చుక్కలు కదూ ? 


అవును . అవన్నీ ఓ పెద్ద 
గోళంలో పొదిగి ఉన్నాయి . 


తారల చలనాలని వర్ణించడం 

ఎంతసేపు ? అదెవడైనా 
చెయ్యగలడు . ఎందుకంటే 

అవసలు కదలవుగా 


SES 


స్థిరమైన తారల విన్యాసం అనేస్థిర నేపథ్యం మీద 
గ్రహ చలనాలను అధ్యయనం చేశారు. కాని తారల 

మీదకి మాత్రం మనిషి మనసు మళ్లలేదు . 


మరి ఈ తారలు భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాయి ? 
అత్యంత సహజమైన ఈ ప్రశ్నకి సమాధానం ఎవరి వద్దా లేదు . 


( ఈ తారలు ముద్దుగా ఉంటాయి) 

గాని, వట్టి మొద్దులు, 


కాని చాలా 
పనికొస్తాయి. 


నాకు మాత్రం 
వీటి తెలుసు ? 


ఈ తారలు 

ఎంత 
దూరంలో 
ఉన్నాయయ్యా? 
నాకోది తెంపి 
ఇయ్యవూ ? 


ఇచ్చుకో . ఇం 
సూత్తాను. 


భూమి నుండి తారల దూరాలని తెలిపే పరిశీలనాత్మక ఆధారాలు కూడా ఏమీ లేవు . 
ఖగోళ శాస్త్రవేత్తలకి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండేవి . ఎవరేం చెప్పినా చెల్లేది . 


ఈ నక్షత్ర మండలం గ్రహాలన్నిటికీ 
దూరంగా ఇలా ఉంది . లేకపోతే 
గ్రహాలు తారలని ఢీకొనవూ ? 


ఇదిలా ఉండగా కోపర్నికస్ ప్రతిపాదించిన 
సూర్యసిద్దాంతం నుండి ఓ బలమైన 

సూచన దొరికింది . 
సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న 

నేను అదే ఆలోచించా . 
భూమి మరి అంతంత దూరాలు 

బహుశా తారల 
కదులుతుంది కదా ,దాని నుండి 

దూరాల ముందు 
తారలని చూస్తున్నప్పుడు 
దృష్టి విక్షేపంజరగదేం 

అత్యంత అల్పంగా 
ఉంటుందేమో. 


నిజమే. కాని అందుకే అన్నిటికన్నా 
దూరంలో ఉన్న సాటర్న్కి అవతల 

తారలు ఉన్నాయంటాను. 


ఇంతకీ ఈ దృష్టి విక్షేపం అంటే ఏంటి ? 


కిటికీలోంచి బయట దృశ్యాన్ని చూస్తూ మన 
తల కదిలించినప్పుడు బయట దృశ్యం కూడా వ్యతిరేక 

దిశలో కదిలినట్టు కనిపిస్తుంది . 


దృష్టి విక్షేపం వస్తువుల దూరాల మీద ఆధారపడుతుంది . 
మనం స్థానం మారుతుంటే మనం చూస్తున్న వస్తువుల సాపేక్ష స్థానాలు మారుతున్నట్టు 

ఉంటాయి. ఆ మార్పు మన నుండి వస్తువుల దూరం మీద ఆధారపడుతుంది . 


ఇదంతా 


నేను కదులుతుంటే 
ఆకొండ , చెట్టు , 

ఈ గుర్రం అన్ని 
ముందు దగ్గరికి వచ్చి, 
మల్లి దూరం 
అవుతున్నట్టు 
కనిపించాయి. 


ఆవు మాత్రం కలిసే 
కదులుతున్నాయి . 


| అది నిజంగా భ్రమే . దీన్నే దృష్టి విక్షేపం అంటారు . 


మన కళ్లు కూడా రెండు వేరు వేరు దృశ్యాలని చూస్తుంటాయి . 
ఒక్కొక్క కన్ను ప్రపంచాన్ని ఒక ప్రత్యేక 

కోణం నుండి చూస్తుంది. 


దృశ్యాన్ని ముందు ఒక 
కంటితో తరువాత మరో 
కంటితో చూస్తే అమవుతుంది ? 


ఈ దృష్టి విక్షేపణానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . 
వస్తువుల మధ్య సాపేక్ష దూరాలలో వచ్చే మార్పు 

బట్టి వాటి దూరాలు తెలుసుకోవచ్చు . 
( దృష్టి బక్షేపణంతో దూరాలు ) 
చెప్పగలమా ? 

( తప్పకుండా . ఇది 
చాలా సులభం. 
కావాలంటే ఒక 

కన్ను మూసి 

- రెండో 
ఉందితో చూస్తూ నా వేలు ముట్టుకో , తరువాత అలాగే 
రెండో కన్ను మూసి మొదటి అంటితో చూస్తూ వేలు ముట్టుకో , 


ఆశ్చర్యం ఏంటంటే కన్ను మార్చి కంటితో చూసినప్పుడు 
దృశ్యం ఎలా మారుతుందో , తల తిప్పి చూసినప్పుడు కూడా 

దృశ్యం అలాగే మారుతోంది . 


నీ రెండు బొటని వేళ్లని నీ ముఖం ముందు ఒకటి దగ్గరగా . . 
మరొకటి దూరంగా పట్టుకో . ఇప్పుడు నీ రెండు కళ్లని మార్చి మార్చి 

ఒకటి తెరిచి, మరొకటి మూస్తూ చూడు. ఈ 


రెండు కళ్ల నుండి వచ్చే వేరు వేరు దృశ్యాలని మనసు కలిపి 
వస్తువుల దూరాలని నిర్ణయిస్తుంది . ఇలా రెండు దృశ్యాలని 
కలపడాన్నే ద్విచక్షు దృష్టి ( stereo vision ) అంటారు. దీని 

వల్లనే త్రిమితీయ ప్రపంచాన్ని దర్శించగలుగుతున్నాం . 


అయోమయంగా ఉంది 


నా ఎడమ కంటితో 
చూస్తున్నప్పుడు ఎడము 

బొటనవేలు కుడి 
బొటన వేలికి ఎడము 
పక్క కనిపిస్తోంది . 
కాని కుడి 

కంటితో 
చూస్తున్నప్పుడు 
అది కుడి బొటన 
వేలికి కుడి పక్కకి 


పైన కనిపిస్తున్న రెండు కిటికీల మధ్య ఒక బిందువు 
మీద దృష్టి నిలపండి . ఇప్పుడు దృష్టిని క్రమంగా 
కాగితంలో పలికి పోనివ్వండి . మూడు కిటికీలు 
కనిపించే దాకా అలాగే చెయ్యండి . ఇప్పుడు మధ్యలో 

ఉన్న కిటికీలో ఏం కనిపిస్తోంది ? 


ఉపయోగపడుతుంది . 


మన ద్విచక్షు దృష్టి సమీపంలో ఉన్న వస్తువుల దూరాలు 

జ్యామితిలో బాగా ఆరితేరిన ప్రాచీన గ్రీకులు 
కొలవడంలో పనికొస్తుంది గాని ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న దూరంలో ఉన్న తారలు దృష్టి విక్షేపం సహాయంతో దూరాలు 
వస్తువుల దూరాలు కచ్చితంగా అంచనా వెయ్యడానికి పనికిరాదు . రెండు కళ్లలో ఒక్క 

తెలుసుకునే పద్ధతి కనిపెట్టారు . 
LALITH AMUవిధంగా కనిపిస్తాయి. 

ఆ వస్తువులుచాలా ద్విచక్షు దృష్టి అంత గొప్పదేం కాదు . 
దూరంలో ఉన్నాయని 

కాని పనికొస్తుంది . 
మాత్రం తెలుసుకోగలం 

అంతే , 
మన ద్విచక్షు దృష్టి 

ఖగోళ వస్తువుల 
తారలు చందమామ కన్నా చాలా 

దూరాలు 
అడొచ్చిన తారలని చందమాము) దూరంలో ఉన్నాయి . చందమామకి అని 

తెలుసుకోవడానికి 
హాం ఫట్ చెయ్యడా ? అడొచ్చే అవకాశమే లేదు . 

పనికి రాదు. 
దూరదూరంగా ఉన్న రెండు బిందువుల నుండి ఒక దృశ్యాన్ని 

చూసేబిందువుల మధ్య దూరం పెరుగుతున్న కొద్ద . 
చూస్తారు . ఆ రెండు బిందువుల మధ్య దూరం మన కళ్ల మధ్య 

కొలిచే దూరం కూడా పెరుగుతూ ఉంటుంది . 
దూరం కన్నా ఎక్కువ అన్న మాట . అలా కనిపించిన రెండు చిత్రాల 

మధ్య తేడాని బట్టి లక్ష్యం దూరాన్ని అంచనా వేస్తారు . 
ఓడకి, లైట్ హౌసికి మధ్య 

కాని ఇక్కడి నుంచి చూస్తే 32 చూశావా ? 
32 డిగ్రీల ఎడం ఉంది . డిగ్రీల 20 నిముషాల ఎడం ఉంది . 5 మీటర్ల పొడవు 

ఉన్న ఈ సాధనంతో 
100 కిమీల దూరం 
కూడా కొలవచ్చు . 


అంటే ఆ ఓడ తీరం నుండి 6 మైళ్లు 
దూరంలో ఉండి ఉండాలి . 


ఈ దృష్టి విక్షేప పద్ధతితో ఖగోళ వస్తువుల దూరాలు కొలవాలంటే 
చూసే బిందువుల మధ్య వేల కిలోమీటర్ల ఎడం ఉండాలి . 


దీన్నే వార్షిక విక్షేపం అంటారు. తొలిరోజుల్లో , అంటే భూమి కక్ష్య 
వ్యాసం తెలీనిరోజుల్లో , ఈ వార్షిక విక్షేపం సహాయంతో కేవలం 
సాపేక్ష దూరాలు మాత్రమేకనుక్కునేవారు . 

18 ఖగోళ ఏకాంకాలు 
నా అంచనాల ప్రకారం సాటర్న్V AU . ఇంతకీ తారల 
కక్ష్య భూమి కన్నా తొమ్మది రెట్లు | విశేషం గురించి ఏమైనా 
పెద్దది. అంటే దాని అసలు 

తెలిసిందా ? 
వ్యాసం ఎంత ? 


సాయంకాలం ఒకటి . 
తెల్లారే ఒకటి , రెండు కొలతలు 
తీసుకున్నాం అనుకుందాం . భూటు 
ఆత్మభ్రమణం వల్లరాత్రికి రాత్రి 
కొన్ని వేల కిమీలు కదులుతాం . ,, 


బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే 

ఆరు నెలల ఎడంలో కొలతలు 
తీసుకుంటే ? ఆ రెండు బిందువుల మధ్య 
దూరం సూర్యుడి చుట్టూ భూమి కక్ష్య 

యొక్క వ్యాసం అంత ఉంటుంది . 


తారల విక్షేపం తెలుసుకోవడానికి భూమి కక్ష్య యొక్క వ్యాసం 
సరిపోదు. తారలు మరీ ఎక్కువ దూరంలో ఉన్నాయి . 

కాని ఆ అన్వేషణ సాగుతూనే ఉంది . 


ఇలా ఉండగా ఒక సమయంలో తారలలో జరిగిన 
ఓ విచిత్రమైన చర్య ఖగోళశాస్త్రవేత్తల దృష్టిని ఆకట్టుకుంది . 


1572లో టైకో ఓ ప్రకాశవంతమైన తారని కనుక్కున్నాడు . 


( అరె ! ఇంతకీ ఆ నోవా ఏది ? ) 


ఎంత ప్రకాశవంతమైన 
తార! మరి నిన్న 
అక్కడ లేదే . 


అవును. 
తారామండలంలో 
ఎప్పుడూ మార్పులు రావు 


వచ్చినదారినే 

పోయుంటుంది . 
ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో నోవాలు ( అంటే నవ్య అని , 
అంటే కొత్తతార అని అర్థం ) కనిపించాయి . కనిపించిన కొద్దిరోజుల్లోనే 
కొన్ని మాయమయ్యాయి . కొన్ని కనిపిస్తూ , మాయమవుతూ ఉన్నాయి .. 


తారలలో ఈ చర్యలు ఖగోళశాస్త్రవేత్తల దృష్టిని ఆకట్టుకున్నాయి . 
ఆ సమయంలోనే కొత్తగా కని పెట్టిన దూరదర్శినితో పని 

మరింత సులభం అయ్యింది . 
చిత్రంగా ఉంటే 
తారల ప్రకాశం 
మారుతూ ఉంది . 


తారలలో జరిగే ఈ చర్యలని ఖగోళశాస్త్రవేత్తలు అంతవరకు ఎందుకు 

కనిపెట్టలేకపోయారు ? ఒకటేంటంటే , ప్రకాశవంతమైన తారల 
ప్రకాశం మాత్రంస్థిరంగానే ఉంది . దూరదర్శినిరాకముందు తారల 
ప్రకాశంలో మార్పులు గమనించడం కష్టం . పైగా టోలెమీ రోజుల 
నుండి కూడా తారామందలం నిశ్చలంగా ఉండేదనేనమ్ముతూ 
వచ్చారు . మార్పు లేని తారలకేసి గుడ్లప్పగించి చూస్తూ ఉండడం 
అనవసరం. కాని నోవా కనిపించిన తరువాత పరిస్థితి పూర్తిగా 
మారిపోయింది . ఖగోళశాస్త్రవేత్తలు మళ్లీతారలని పరిశీలించడం 

మొదలు పెట్టారు. 
తారలలో చర్యల కోసం వెతకడం మొదలు పెట్టాక అది 
ఇందుగలడందులే దన్నటు ఎదురయ్యింది . విశ్వం ఈ చంచల 

తారల తో కిటకిటలాడుతూ కనిపించింది . 


కొన్ని అలాగే 


Houఉన్నాయి . 


కొన్ని తారలు ప్రత్యేక క్రమం లేకుండా మారుతూ కనిపించాయి . కొన్ని కచ్చితమైన ఆవృత్తితో మారుతున్నాయి . 
వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని వైజానిక లోకం తహతహలాడింది . ఖగోళ శాస్త్రవేత్తలు రకరకాల వివరణలిచ్చారు . 


తారలు కూడా 
స్యూరుడిలాంటివే. అయితే 
దూరంగా ఉన్నాయి . 


సూర్యబిందువుల 
లాంటివే తారలలోనూ 
ఉండడం వల్ల వాటి 
ప్రకారం మారుతోంది 


కొన్ని కారల చుట్టూ గ్రహాలు 
ప్రదక్షిణ చెయ్యడం వల్ల, గ్రహాలు 
అడో ప్రకాశం పరుతోంది . 


ఒకదాని చుట్టూ ఒకటి 

తిరుగుతున్న రెండు 
తారలు చూశాను. అది 
దీర్ఘవృత్తాకార కక్ష్యలో , 


తారల విషయంలో విక్షేపం కనిపెట్టడం అసంభవం అని అంతా | 
పెదవి విరిచారు. ఇలా ఉండగా కొన్ని కొత్త పరిణామాలు జరిగాయి . 


1650ల నడిమి కాలంలో క్రిస్టియన్ హుయెన్స్ అనేడచ్ భౌతిక శాస్త్రవేత్త 

సిరియ తారకి , భూమికి మధ్య దూరాన్ని అంచనా వేశాడు . 


దూరాలను కొలవడానికి 
విక్షేపం బహు చక్కని పద్ధతి. 


నిజమేకాని అదొక్క పద్దతినేసిరియని కూడా మన సూర్యుడి లాంటి తారే అయితే , 

పట్టుకుని వేలాడితే ఎలా ? అంత చిన్నగా కనిపించడానికి ఎంత దూరంలో ఉండాలి ? 
కొత్త పద్ధతుల కోసం వెదకాల, 


సూర్యుడికన్నా 30, 000 వేల రెట్ల దూరంలో ఉండాలి. 

అమ్మో అంత దూరమే? 


అలాంటి నమ్మకాలనేఆధారంగా చేసుకుని న్యూటన్ కూడా సిరియస్తార దూరం అంచనా వేశాడు . 


హుయెన్స్ సమ్మకానికి అసలు 
ఆధారాలే లేవు . పైగా అతడి పద్ధతి 

కొంచెం మోటుగా ఉంది . అసలు 
సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో 

కూడా ఆరోజుల్లో 
ఖగోళశాస్త్రవేత్తలకి తెలీదు. " 
కాని ఆ అంచనా వల్ల విశ్వం చాలా 
పెద్దది అన్న అవగాహన జనంలో 

పెరగసాగింది . 


నా లెక్కలు నిజమైతే 
సిరియని సూర్యుడి కన్నా 

ఓ మిలియన్ రెట్లు 
దూరంలో ఉంది . 


ఊహాతీతం! 


న్యూటన్కి అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ అంచనా గురించి తెలుసు. వాళ్ళు ఆశ్చర్యపోయారు , 


1671లో ఇటాలియన్- ఫ్రెంచ్ ఖగోళశాస్త్రవేత్త గియోవానీకాసినీభూమికి 

మా గ్రహానికి మధ్య దూరం అంచనా వేశాడు . 


సూర్యుడు మన నుండి 
150, 000 ,000 కిమీల దూరంలో 

ఉన్నాడా ? వెళ్లిళ్లవయ్యా 


మరి సాటర్న్ కథ వ్యాసం ఎంతో 
తెలుసా ? 2, 000 ,000 , 000 

కిమీల కన్నా ఎక్కువ . 


దీని అర్థం ఏంటో తెలుసా ? 
ఇక సౌరమండలంలో దూరాలన్నీ 

లెక్క కట్టొచ్చు. 


ఎందుకంటే ఈ దూరాల 
మధ్య నిష్పత్తులు ఇప్పటికే 

మనకు తెలుసు. 


Ca 


మన సౌరమండలమే అంత పెద్దదైతే , ఇక తారలు 
ఉన్న మహాగోళం, ఆ తారామందలం ఎంత పెద్దదో ? 
న్యూటన్ ఆ దూరం 2, 000, 000,000 , 000, 000 కిమీలు 

అని అంచనా వేశాడు . 


150 మిలియన్ కిమీలు ! 2 బిలియన్ కిమీలు ! 

ఈ దూరాలు ఆ రోజుల్లో అసలు ఊహాతీతం. 
నిజంగానేతారలన్నీ ఓగోళానికి అతుక్కుని ఉన్నాయా ? 
లేక మన నుండి వివిధ దూరాలలో విస్తరించి ఉన్నాయా ? 

అదే నిజమైతే ఈ విశ్వం పరిమాణం ఎంత ? 


ప్రపంచం చాలా పెద్దదని అందరూ ఒప్పుకునేవారు. కాని ఎంత పెద్దది ? చరిత్రలో ఎన్నోసార్లు మనుషులకి తాము ఊహించినదాని 
ఈ విషయంలోనే ప్రాచీన కాలంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి . కన్నా విశ్వంచాలా పెద్దది కావచ్చన్న ఆలోచన వచ్చింది . 

కానీ అది వారి ఊహకి అందలేదు . 
అవునా ? 
లోకం చాలా పెద్దది. దాని 

( పాలపుంతలో 
మరి నేను విన్నదాని బట్టి 

మన సూర్యుడు మన నుండి 150 , 000, 000 
అంచుకి చేరాలంటే వెయ్యి ప్రపంచం ఓ బంతి . దానికి సారమండలం ఓ కిమీల దూరంలో ఉన్నాడా ? అంటే దాని 
రోజులు నడవాలి . 

ఆ అంచులే లేపు ఇక విత్వం మనకి చిన్న ధూళి కణం, అర్థం ఏంటి ? 
అన్ని దిశలలో మిలయన్ల కిమీలు కదూ ? 

విస్తరించి ఉంది . 


నాకేమీ అర్థం కావడం లేదు. అది నా 
ఉహకి అందడం లేదు. ఆ సున్నాలు 

లెక్కేట్టేసరికి నీరసం వస్తోంది ! 


సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఏకాంతాన్ని వాడుతూ వస్తాం . 


ఇతర భౌతికరాశులలాగానేదూరాన్ని కొలవడానికి ఒక ప్రమాణం 
ఉందాలి. ఒక తెలిసిన దూరాన్ని - అంటే ఏకాంతాన్ని - 

వాడి ఇతర దూరాలని కొలుస్తారు . 


దాని పొడవు 72 బింటర్లు 


రేవు చాలా విశాలంగా 
ఉంది . దీని వెడల్పు 5000 
జానలు ఉంటుందేమో ? 


అబ్బ కొలంబని జానలతో 
కొలుస్తావేంటి ? ఓడ పాడవుతో 

కొలవలేవూ ? 


చూడు తమ్ముడూ ! 
టెజవాడకి ఇంతెన్ని కిమీలుగా 


కాని చిత్రం ఏంటంటే A .U . వాడుక మొదలైన నాటికి అసలు 
దాని విలువ తెలీదు . కాని గ్రహాల దూరాల నిష్పత్తులు అప్పటికే 
తెలుసు కాబట్టి A . U.. చక్కగా పని చేసింది . తరువాత 1672లో 

A. U. విలువ మైళ్లలో వ్యక్తం చేశారు . అప్పట్నుంచి 
A .U . సౌరమండలంలో ఓ సహజ ఏకాంకంగా మారింది . 


సౌరమండలాన్ని పరిగణిస్తున్నప్పుడు సూర్యుడికి , భూమికి 
మధ్య దూరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఆ దూరాన్నే 

ఖగోళ ఏకాంకం లేదా A . U . అంటారు. 


అబ్బ ! అంత దూరమే ! అంటే 

IS A . U . లే కదా ? 


భూమి కక్ష్య యొక్క వ్యాసం 
రెండు A. U . లట తెలుసా ? 


తెలిసించే కొత్తగా చెప్పావేంటి ? 
సాటర్న్ కక్ష వ్యాసం 18 A . U. లు , 

అని చెప్పు వింటాను. 


ఓరి దేముడో ! 
ఒక A . U . విలువ 

150, 000 , 000 
కిమీలు అట . అంటే 
సౌరమండలం వ్యాసం 
2, 700 , 000 , 000 - 

కిమీలు . A 


17వ శతాబ్దంలో సాటర్న్ గ్రహమే ఆఖరు గ్రహం అనుకునేవారు . 


గ్రహాంతర దూరాలకి A. U .బాగానే సరిపోయింది , 

కాని మరి తారామండలంలో దూరాలకో ? 


| మనుషులకి ప్రయాణాలు చెయ్యడం అంటే ఇష్టం . ప్రాచీన కాలం 
నుండి దూరాన్ని యాత్రాకాలంతో కొలవడం ఒక ఆనవాయితీ . 


దూరాలని 


గిజా పిరమిడ్ 


నీకు తెలుసా ? పాలపుంత 
గెలాక్సీ వ్యాసం 1, 000 , 000 , 000 ) 

A . U . . కన్నా ఎక్కువట . 


అంత పెద్ద సంఖ్యలు 
నాకు అర్థం కావు. 
సున్నాలు లెక్కెట్టడంలో 

నేను కాస్త బీకు 


నడిస్తే మూడు 
రోజులు అంకుల్ 


చెయ్యడానికి 

ఓ కొత్త 
ప్రమాణం 
అవసరం 


వచ్చింది . 


ఏమిటా 
ప్రమాణం? 


అంటే నాకు 
మూడు 


అన్నమాట . 


అలాగే ఖగోళ దూరాలని కూడా యాత్రాకాలంతో కొలవగలమా ? 


మనకందరికీ 


దూరాన్ని యాత్రా కాలంతో కొలిచే 

అలవాటు ఇప్పటికీ ఉంది . 
.... ఇక్కడి నుంచి మరో 
రెండు గంటలు , అంతే , 


తెలిసిన 


ఏంటి ? అంతరిక్షంలో 
( ప్రయాణించేద్దామనే? / 


తిక్కగా మాట్లాడకు. అంతరిక్షంలో 
మనం ప్రయాణించనక్కర్లేదు . అందుకు 

వేరే ఒకటి ఉంది . 


విశ్వయాతికుడు 

ఉన్నాడు 


OMO 


అదే కాంతి . 


* బస్సులో వెలితే 


కాంతి బ్రహ్మాండమైన వేగంతో ప్రయాణిస్తుంది . 
కాంతి వేగాన్ని కొలవడంకోసంశాస్త్రవేత్తలు 

ప్రయోగాలు చేశారు. 


కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్నే 
కాంతి సంవత్సరం అంటారు. తారాదూరాలని కొలవడానికి అదొక 

చక్కని ప్రమాణంగా పనికొచ్చింది . 


జూపిటర్ చందమామల మీద 
పడే జాపిటర్ సీడని బట్టి సూర్యుడి 
నుండి వెలువడే కాంతి భూమిని 
చేరడానికి ఎనిమిది నిముషాలు 
పడుతుందని తెలిసింది . . 


అంత వేగమా ? ఈ లెక్కన 
కాంతి సిరియసిని చేరడానికి 

8 వీళ్ళు పడుతుంది . 


విన్నావా ? పాలపుంత వ్యాసం 
లక్ష కాంతి సంవత్సరాలట . , 


దిమ్మ తిరిగిపోయేటంత దూరం. 
పోనే కనిసం ఇప్పుడు సున్నాలు 
లెక్కపెట్టడం అంత కష్టం కాదు . 


సెకనులో భూమి చుట్టూ కాంతి 7 సార్లు తిరుగుతుంది . 
అంటే ఏడాదిలో ఎంత దూరం తిరుగుతుందో ఊహించు . 
9 ,14000, 000, 000, 000 కిమీలు , లేదా 60 , 000 A . U . లు ! 


4 అమ్మో అంత దూరమేణ ) 


1728లో జేమ్స్ బ్రాడ్లీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాడు... . 


వర్షపు చినుకులు నేరుగా కిందకి పడుతున్నా , 
మనం పరుగెత్తుతుంటే వాలుగా పడినట్టు 

ఉంటాయి. గమనించారా ? 


|| 


ఒక పక్క 
ఖగోళశాస్త్రవేత్తలు 
తారా విక్షేపంకోసం 

ప్రయత్నిస్తుంటే , 
మరో పక్క కొన్ని 

ముఖ్యమైన 
పరిణామాలు 
జరుగుతున్నాయి . 


నా వీపు ఇంకా 
తడవ లేదు , 


తరవ లేదు , 


" భూమి అంతరిక్షంలో వేగంగా 
దూసుకుపోతుంది కాబట్టి భూమి 
మీద కాంతి మామూలుగా కన్నా 
. కొద్దిగా వాలుగా 
పడుతుంది . ఈ కారణం వల్లి 
మనకి కనిపించే ఖగోళ వస్తువుల 
స్థానాలలో సూక్ష్మమైన తేడా 

ఉంటుంది . 


దోషాన్ని కలిగించే మరో కారణాన్ని 1748లో బ్రాడ్లీకనిపెట్టాడు. 


గత సమాచారాన్ని నిశితంగా విశ్లేషిస్తే తారల స్థానాలలో 
భూమి చలనం వల్లకాస్తంత వ్యత్యాసం ఉన్నట్టు కనిపించింది . 


భూలం అక్షం కూడా నెమ్మరిగా 

కదులుతోంది . 


ఇప్పుడు పాత సమాచారాన్ని 
అంతా మళ్లీ సరిదిద్దాం 


బ్రాడ్లీ సుప్పు 
నిజంగా మేధావివి . దీని 
అర్థం ఏంటో తెలుసా ? 
భూమి అంతరిక్షంలో 
దూసుకుపోతోందని 
మనకిప్పుడు 
ఆధారం 
దొరికింది 

కాని చిక్కింటంటే గతంలో తీపుతున్న 
సమాచారాన్ని మళ్ళీ కొత్తగా విశ్లేషించారు. కు ! 


కష్టంగానే 
అనిపించొచ్చు. 
కొని సిద్ధాంతాలు 
ఇలాగే వికాసం 
చెందుతాయి. 


త్వరలోనే కుప్పలు తెప్పలుగా ఖగోళ శాస్త్రవేత్తలు 

తారా విక్షేపాన్ని కొలుస్తూపోయారు . 


ఈ సవరణల వల్ల కొంచెం ఆలస్యం అయినా 
చివరికి మంచికే అయ్యింది . 1838లో 
జర్మన్ ఖగోళవేత్త స్టీడ్రిక్ బై సెల్ 
తారా విక్షేపం కనుక్కున్నాడు . 


కాని చాలా మటుకు 
తారలకి అసలు 
విశ్లేషమే లేదు .. 


విక్షేపం చాలా 
స్వల్పంగా ఉంది . కాని 
నిస్సందేహంగా ఉంది 


దూరదర్శినిలో కొన్ని 
అధునాతన సవరణలు 
జరగకపోయి ఉంటే , 
బెసెల్ తారా విక్షేపాన్ని 
కనుక్కోలేకపోయేవాడు . 

పైగా తన అదృష్టం 
బాగుండి విక్షేపం గల 
బహు కొద్దితారలలో 
తను కనుక్కున్న తార 

ఒకటయ్యింది . 


అంటే మనకి 
దగ్గరలో ( అంటే 

లక్ష బిలియన్ 
కిమీల దూరంలో ) 
ఉన్న తారలు 
బహు తక్కువ 
అన్నమాట . 


అది దగ్గర అంటావా ? ) 


అతి దగ్గరి తారలు కూడా సౌరమండలం 
అంచుకన్నా కొన్ని వేల రెట్ల దూరంలో ఉన్నాయి . 


అంటే తారలు 
చాలా చాలా దూరంలో 
ఉన్నాయన్నమాట . 


58. 


ఈ పాలపుంతకే గ్రీకు పేరు గెలాక్సీ అని పెట్టారు. 
కాని గెలాక్సీ నిజంగా ఎంత పెద్దదో హెర్నెల్ 

తెలుసుకోలేకపోయాడు . 


గెలీలియో దూరదర్శిని వల్ల కంటికి కనిపించే తారల కన్నా ఆకాశంలో చాలా చాలా 
ఎక్కువ తారలు ఉన్నాయన్న సత్యం తెలిసింది . 1700ల నడిమి కాలంలో విలియమ్ 

హెర్షల్ అనే ఓ యువ ఖగోళ శాస్త్రవేత్త ఆకాశంలో తారలు విస్తరించిన తీరుని , 
అధ్యయనం చేశాడు. అతడి విశ్లేషణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 

అవి తారలా ? మరి 
ఇదుగో తెలుసా ? 

పొగమంచులా కనిపిస్తుందంగా 
మన పాలపుంత గెలాక్సీలో 
పది బిలియన్ తారలు 
ఓపం ఆకారంలో 
విస్తరించి ఉన్నాయి . 
ఆ పల్లెం మధ్యలో మనం 

ఉన్నాం . 


గెలాక్సీకి సరిగ్గా మధ్యలో సౌరమండలం ఉందని 

అనుకుని పొరబడ్డాడు. 


కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే హెర్నెల్ 
అప్పటికి తెలిసిన విశ్వం యొక్క పరిమాణం బృహత్ 
స్థాయిలో ఎలా ఉంటుందో తెలుసుకోగలిగాడు . 


పళ్లెంలో విస్తరించి ఉన్న తారల సమూహమే విశ్వం . 
గెలాక్సీలో అన్నీ తారలలో మన సూర్యుడు కూడా 

ఒక తార మాత్రమే. 


ఓబ ఆదా ? మనకి ప్రత్యేక తారలుగా కనిపిస్తున్నని కాస్త దగ్గరగా ఉన్న తారలు. " 
అవి మన చుట్టూ ఉన్నాయి . పొగమంచులా కనిపిస్తున్న తారలు పగ్గం అంచు 
దిశగా ఉన్నాయి . అవి మన చుట్టూ ఓ వలయంలో ఏర్పాటై ఉన్నాయి . 


విశ్వం పట్ల ఇలాంటి అవగాహన ఓ 150 ఏళ్ల పాటు 

నిలిచింది . 


పందొమ్మిదవ శతాబ్దంలో , బెసెల్ తారా విక్షేపాన్ని కనుక్కున్న ఈ అంచనా కొంచెం మోటైనదే అయినా విశ్వ వ్యాసాన్ని సూచించే 
తరువాత విశ్వం యొక్క పరిమాణం గురించి మళ్లీ ఆలోచన 

ఓ కచ్చితమైన విలువ దొరికింది . 
బయలుదేరింది . 

మొత్తం 10 యన్ తారలు 

ఉంటే , ఇరుగు పొరుగున ఉన్న 
ఎలాగంటావా ? మొత్తం 

మొత్తం గెలాక్సీ వ్యాసం 5- 10 వేల 
ఈ గెలాక్సీ పరిమాణాన్ని 

తారల మధ్య సగటున 5- 10 కాంతి , 
| తారల సంఖ్య తెలిస్తే , వాటి మధ్య | 
కొలిచేదెలా ? 

కాంతి సవంత్సరాలు ఉంటుంది . 
సంవత్సరాల దూరం ఉంటే ....... 
దూరాలన్నీ తెలిస్తే .. 


గాని మందం 1-2 వల 
కాంతి సంవత్సరాలు ఉంటుంది .) 


గిని దారుణం. మీరు మరి 
ఎక్కువ అంచనా వేస్తున్నారు . 


ప్రస్తుత అంచనాల ప్రకారం పాలపుంతలో రమారమి 200 , 000 , 000 , 000 తారలు 
ఓ పెద్ద పళ్లెం ఆకారంలో విస్తరించి ఉన్నాయి . ఆ పళ్ళెం వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలు. 

పల్లెం మధ్యలో దాని మందం 10, 000 కాంతి సంవత్సరాలు. 


కాని అది నిజం కాదు . 
గెలాక్సీ వ్యాసం యొక్క ఈ 
ప్రప్రధము అంచనాలు, వాస్తవం కన్నా 
బాగా తక్కువ. మరింత శక్తివంతమైన 
దూరదర్శినుల సహాయంతో చేసిన 

మరిన్ని కొత్త ఆవిష్కరణల వల్ల 
పాలపుంత అనుకున్నదాని కన్నా 
చాలా పెద్దదని తెలిసింది . 


ఇక మన సౌరమండలం ఆ పళ్లెంలో కేంద్రానికి అంచుకి మధ్యగా ఇక్కడెక్కడో ఉంటుంది . 


చందమాము, గ్రహాలు ,తారలు, పాలపుంత - ఇవి కాక చీకటి ఆకాశంలో 
అక్కడక్కడ పలచని మబ్బు తునకల్లాగా ఏవో కనిపిస్తాయి . వీటిని నెబ్యులే 

అంటారు ( దీని ఏకవచనం నెబ్యులా - అంటే లాటిన్లో మబ్బు ). 


దూరదరిని సహాయంతో నెబ్యులే గురించి 
చాలా తెలుసుకోవడానికి వీలయ్యింది . 


అక్కడ కనిపించక 
చిన్న మేషరాన్ని కొన్ని 
వారాలుగా పరిశీలిస్తున్నా 

అంగుళం కూడా 
కదలలేదనుకో ! 


కంటికి కనిపించే 
తారాముండలానికి , 
అతుడుపోయినట్టుంది . మరెన్నో నెబ్యులేలు , 
అం పరం 

ఉన్నాయి . 
తెచ్చే మేఘం 
కాదనుకుంటా . 


నెబ్యులే అంటే 
తారల గుంపు 
అన్నమాట . 


క 


ఎంత శక్తివంతమైన దూరదర్శినులతో చూసిన నెబ్యులేలు మేఘాల్లాగే మసకగా కనిపించేవి . 


ఆధునిక దూరదర్శిసులలో నెబ్యులేలు ఇలా కనిపిస్తాయి . 

ఈ నెబ్యులేలు ఏంటి ? వాటి మధ్య ముసురేసినట్టు ఆ మచ్చలేంటి ? నెబ్యులేల విషయంలో ఎన్నో కొత్త ప్రశ్నలు తలెత్తాయి . 
ఎన్నో సిద్ధాంతాలు బయల్దేరాయి . ఆ 
( మరి అలాంటి ధూళి మేఘం దాని సొంత 

అలా కుంచించుకుని, బాగా సాంద్రమై, 
గురుత్వానికి అది కుంచించుకు పోదా ? / 

అతిగా 34 తారగా ఘోరీదా ? 
నెబ్యులేలు పెద్ద ధూరి 
మేఘాలు, వాటి మధ్యలో 
తారలు ఉండడం వల్ల 

అద్భుతం! అయితే 
అవి ప్రకాశిస్తున్నట్టు 

ఒకప్పుడు మన సూర్యుడు 
కనిపిస్తున్నాయి . , 

కూడా నెబ్యులాయేనేమో 


కాని ఒక్క మినహాయింపుదొరికింది . 


ఆకారంలో , పరిమాణంలో , ప్రకాశంలో నెబ్యులాలో 
గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది . కాని ఈవారాంతర 
మేఘాల నుండి వచ్చే కాంతికి , మామూలు తారల 
నుండి వచ్చే కాంతికి మధ్యచాలా తేడా ఉంది . 


( ఆండ్రోమడా రాగిలో ఉన్న నెబ్యాలాని - 
చూశారా , అందులోంచి తారా కాంతి , 
వస్తోందని నాకు నమ్మకంగా ఉంది . 


నాకేం 
కనిపించడం లేదు . 

అంతా పట్టి 
వాయుపు 


కాని ఆ చుక్క అంతలోనేమాయమయ్యింది . 


ఆండ్రోమెడా రాశిలో ఉన్న నెబ్యులాకి ఆండ్రోమెడా 

నెబ్యులా అని పేరు వచ్చింది . 


నాశం కనిపించడం 
లేదు . అదంతా వట్టి 
వాయువు నువ్వేదో 
ఊహించుకుని 
ఉంటావు 


అదుగో ! అక్కడ నాతో 
చుక్క కనిపిస్తోంది . ఇంతవరకు 
దాన్ని ఎవరూ ఎందుకు 

గమనించలేదో ? 


మరైతే అదో 
నోవా యేమో, 


ఆ తరువాత కాలంలో తాత్కాలికమైన చుక్కలెన్నో 

ఆండ్రోమెడా నెబ్యులాలో కనిపించాయి. 


హెబర్ కర్షిస్ అనే అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త ఆకాశంలో నోవాలు 
కనిపించే తీరుని అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు . 


ఈ నోవేలన్నీ నెబ్యులాలో 
ఉన్నాయా ? లేక మనం 
చూస్తున్న దృష్టి రేఖ మధ్యలో 

ఎక్కడో ఉన్నాయా ? 


దాన్ని కనుక్కునే 
మార్గం ఏదో ఉంటుంది. 


- ఆకాశంలో ఈ చిన్న 
ప్రాంతంలో మరీ ఎక్కువ 
నోవాలు కనిపిస్తున్నాయి . 

ఆ నోవాలు 
తప్పకుండా ఆండ్రోమెడా 
రైబ్యులాకి చెందిన 
అయ్యుండాలి. 


ఎప్పట్లాగే ఎన్నో ప్రశ్నలు పుట్టాయి , 
సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి . 


అదెలా సాధ్యం ? నువ్వు చెప్పేదే నిజం అయితే 
ఆ నెబ్యులా మన విశ్వం అంచులకన్నా 

దూరంలో ఉండాలి. 


నెబ్యులా అంత దూరంలో 

ఉంటే అది తారా 
సమూహమో, వట్టి మేఘుమో 

తెలుసుకోవడం కష్టం , 


ఆండ్రోమెడా నెబ్యులా ఎంత దూరంలో 

( ఉందంటే అందులోని నోవాలు కూడా బలహీన ) 
అయినా అంత తారలంత బలహీనంగా ఉన్నాయి. , 
బలహీనంగా ఎందుకు 
ఉన్నాయి ? అవసలు 
నోవాలేనా ? 


ఇదంతా వట్టి 
ఊహాగానం. మనకి 
బలమైన ఆధారాలు 


1917లో ఎడ్విన్ హబుల్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త 
ఆండ్రోమెడా నెబ్యులాలో అత్యంత బలహీనమైన తారలు 

పెద్ద సంఖ్యలో ఉన్నాయని కనుక్కున్నాడు . 


తెలిసిన సమాచారంతో ఆండ్రోమెడా నెబ్యులా ఓ పూర్తి గెలాక్సీ 

అన్న భావన సరిపోతోంది . 


మనం ఊహించినదాని 
కన్నాచాలా పెద్దది. 


పాలపుంతలో భాగం 
కావడానికి ఇది మరి 
దూరంలో ఉంది . 


విశ్వం మనం అనుకున్న 
దాని కన్నా చాలా 
విచిత్రమైనది . 


కొంపటిని 

ఈ నెబ్యులా 
ఓ పూర్తి గెలాక్సీకాదు కదా ! 


ఆండోమెడా నెబ్యులా 


1952లో ఆండ్రోమెడా గెలాక్సీ మన నుంది 2 మిలియన్ 
కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అంచనా వేశారు . 


మన పాలపుంత లాగానే, 


మరైతే ఇప్పట్నుంలో దాన్ని 

నెబ్యులా అనకుండా 
ఆండ్రోమెడా గెలాకీ అంటే ! 

బావుంటుందేమో 


ఆ దూరంలో 
20 గెలాక్సీలని 
పేర్చవచ్చు . 


అధునాతన పరికరాలను, పద్ధతులను వాడి అండ్రోమెడా నెబ్యులా 
పాలముంత ఆగానే ఓ గెలాక్సీ అని , అయితే పాలపుంత కన్నా రెండు 
రెట్లు పెద్దదని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అప్పట్నుంచి దాన్ని 

ఆండ్రోమెడా గెలాక్సీ అనే పిలవడం మొదలు పెట్టారు.. . 


విడ్డూరం, 


త్వరలోనే మరిన్ని కొత్త గెలాక్సీలను కనుక్కున్నారు . 


విశ్వంలో ఉన్నది. అంతేనా ? దిమ్మ తిరిగిపోయే దూరంలో 
రెండు గెలాక్సీలు అంతేనా ? ఖగోళ శాస్త్రవేత్తల 

ఆలోచనలు కొత్తదారులు తొక్కాయి . 


చెప్పలేదూ ? 


ఎప్పుడూ ఏవో 
కొత్తవి కనిపిస్తూనే 


విస్తరించిన 


మరిన్ని గెలాకీలు 
ఉన్నాయంటావా ? 


మన పాలపుంత 
ఒక గెలాక్సీ 


అయితే మన ప్రస్తుత విశ్వదర్శనం ఎలా ఉంది ? 


అదిచాలా చాలా పెద్దది. 
కాని మరి విశ్వంలో ఉన్నది ఇంతేనా .. 

అవును... 


విశ్వం అంతా గెలాక్సీలు విస్తరించి ఉన్నాయి..... 100 , 000, 000 , 000 ఉంటాయేమో. 
గుంపులుగా ఏర్పాటై ఉన్నాయి . ఒక్కొక్క గెలాక్సీ గుంపులో వేలాది గెలాక్సీలు ఉన్నాయి . 
సగటు పరిమాణం గల గెలాక్సీలో 100 , 000 , 000 ,000తారలు ఉంటాయేమో. సగటు 

వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలు . 


ప్రస్తుతానికి ఇంత 
కాని ఏం తెలుసు ? ఏదో ఒకనాటికి 

ఈ బహుళ గెలాక్టిక్ విశ్వానికి 
అంచుల వద్ద మరేదో వింత 

కనిపిస్తుందేమో 


మొత్తం విశ్వం వ్యాసం 200, 000 , 000 ,000 కాంతి సంవత్సరాలు. 
ఒక గెలాక్సీలో తారలని, ఒక గుంపులో ఉన్న గెలాక్సీలని వేరు చేస్తూ బృహత్తరమైన శూన్యం 

ఉంది . విశ్వంలో అధిక భాగం వట్టి శూన్యమే. 


ఈ విశాల విశ్వంలో మరి మన స్థానం ఏది ? విశ్వమంతా వ్యాపించిన 
కోటానుకోట్ల గెలాక్సీలలో మన భూమి , మన సౌరమండలం, మన 

పాలపుంత గెలాక్సీ ఎక్కడున్నాయి ? ఎలా ఉన్నాయి ? 


రాత్రిపూట మనకి కనిపించే అంశంలో అధిక శాతం 
మనకి సమీపంలో ఉన్న తారలే . ఆ తారల నుండి . 
ఈ గెలాకీల నుండి దూరంగా చెల్లి అల్లంత దూరం నుండి 

- విశ్వం మొత్తాన్ని చూడాలనుంది . 


విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణించే సామర్థ్యం 
ఉందనుకుందాం . భూమి నుండి వీలైనంత దూరానికి 
ప్రయాణించాం అనుకుందాం . గుంపులుగా చిన్న 
చుక్కలు కనిపిస్తాయి . అవి శారం ? గెలాక్సీలా ! 


రెండూ కాదు. ప్రతీ చుక్క ఓ గెలాక్సీల గుంపు, 
సగటు గుంపులో కొన్ని వేల గెలాక్సీలు ఉంటాయి. 
అలాంటి ఓ బిలియన్ గుంపులు విశ్వమంతా 

విస్తరించి ఉన్నాయి . 


LOOD,007, 000 


light years 


వెందులో మన భూమి ఎక్కడుందో చూడాలి. మనం వచ్చిన దిశలో చూస్తూ అక్కడ ఓ చిన్న న 
విశ్వభాగాన్ని గమనిద్దాం . ఆ భాగంలోకి జూమ్ చేస్తే అందులోని గెలాక్సీల గుంపుల్లో 

బరిలో ఎక్కడో మన 
ఎన్నో వేరు వేరు గెలాక్సీలు కనిపిస్తాయి . 

పాలపుంత కూడా ఉంది. 


10 , 000 ,000 
TH 

light years 


అంతరిక్ష ప్రాంతంలోకి జూమ్ చేద్దాం . 


తప్పు ఇదుగో పాలపుంత . 
అదుగో అల్లంత దూరంలో ఉన్నదే ఆండ్రోమెడా , 


- 100, 000 


light years 


ఇక మన సూర్యుడి కోసం వెతకాలి. ఈ సారి మళ్లీ మన సౌరమండలం దిశలో 
పాలపుంతలో ఒక భాగంలో జూమ్ చెయ్యాలి.. 


లాభం లేదు. గొల్లలుగా తారలు కనిపిస్తున్నాయి. 

ఇకా లోపలికి జిమ్ చెయ్యాలి . 


100D - 


మన లక్ష్యం దిశగా మరో అడుగు వెయ్యాలి . 
ఇప్పుడు కొన్ని ప్రత్యేక తారలు కనిపిస్తున్నాయి . 


అగ్కు అడుగో సూర్యుడు . దాని పక్కల 

ఉన్నది ప్రాక్సిమా సెంటరీ 


10 light years 


GOD, 000 AM 


ఎంత దూరం ప్రయాణించామో!కాని ఇంటికి చేరాలంటే ఇంకా చాలా దూరం ఉంది . 


ఇంకా జూమ్ చేస్తే మన దృష్టి పథంలో ఒక్కతారే కనిపిస్తుంది - 
అదే మన సూర్యుడు . 


అది ఘన సూర్యుడేనంటావా ? 
చుట్టూ గ్రహాలు కనిపించడం లేదే ? 


D.I light years 


G. ODDAL 


సౌరమండలంలోని అంశాలు కనిపించాలంటే ఇంకా దగ్గరగా వెళ్లాలి . 


అప్పుడు కొన్ని చుక్కలు కనిపిస్తున్నాయి. 

అవి బాహిర గ్రహాలు కావచ్చు , 


GOAL 


ఇక మన ఇంటి కోసం అంటే భూమి కోసం ఓ కన్నేసి ఉంచాలి . 
మరి సౌరమండలంలోకి ప్రవేశిద్దామా ? 


అక్కడున్నది సాట , అదుగో జూపిటర్ . 
ఆ చిన్న చుక్క మార్స్... అదుగో భూమి ! 


0.6 AU 


100, 000, 000 km 


భూమి కనిపించాక ఇక మిగతా ప్రయాణం 
చాలా సులభం . 


ఇప్పటికే చాలా జూమ్ చేశాం. అయినా భూమి కేవలం 
ఓ చుక్కలా కనిపిస్తోంది . అనంతమైన అంతరిక్షంలో 
ఓ ఒంటరి చుక్క వీద మనం అంతా జీవిస్తున్నాం 

అంటే ఆశ్చర్యంగా లేదూ ? 


T.000.000 km 


ఇంచుమించు వచ్చేశాం . చివరిసారిగా జూమ్ చేస్తేచాలు, 


భూమి మీద 
దిగుతున్నాం ! 


IDLOOD Em 


మునుపట్లా కాంతి సంవత్సరం 
ఇప్పుడంత అనువైన ప్రమాణంలా 

కనిపించడం లేదు . 
సం యొక్క వ్యాసం | అంటే 10 " 
100000, 000, 000 

కాంతి సంవత్సరాలు, 
కాంతి సంవత్సరాలట . అంటే 10* ఓటర్లు 


విశ్వదర్శనంలో 


కాంతి సమయంతో వ్యక్తం అయ్యే దూరం. ఆ దూరాన్ని 

దాటడానికి కాంతికి పట్టే సమయాన్ని సూచిస్తుంది . 
ప్రస్తుతం మనకి కనిపించే 

అవును. ఎందుకంటే 
ఆండ్రోమెగా 2, 000, 000 

ఆండ్రోమెడా నుండి మనను 
సంవత్సరాల క్రితం ఇలా 

చేరడానికి కాంతికి అంత 
ఉండేది అన్నమాట 

సమయం పడుతుంది . 


ప్రత్యేక 


స్థానం 


ఉంది . 


అంతరిక్షంలోకి ఎంత దూరంలోకి చూస్తేకాలంలో 

అంత గతానికి పోతున్నాం అన్నమాట . 


మరి 2, 000,000 ఏళ్ల 

క్రితం అలా ఉంటే . 
ప్రస్తుతం ఎలా ఉంటుందో ? 


పెద్ద తేడా ఉండకపోవచ్చు. 
కొన్ని మిలియన్ల సంవత్సరాలలో 
గెలాక్సీలలో పెద్ద మార్పురాదు. 
Fని ఈచ్చితంగా చెప్పలేం . 


ఇవి విశ్వంలో అత్యంత 
దూరమైన వస్తువులు, 


అంటే అవి అత్యంత 
ప్రాచీనమైన వస్తువులు 
కూడా అయ్యుండాను 


ఈ అత్యంత దూరమైన వస్తువులని క్వాసార్లు అని పిలుస్తారు . 
కొత్తగా పుట్టిన విశ్వంలో అవి యువ గెలాక్సీలు అయ్యుంటాయి . 
వాటి దూరం అంత ఎక్కువ కావడం వల్ల వాటి ఆకారం పెద్దగా తెలీడు . 


మన ప్రస్తుత అవగాహన బట్టి అతి దూరంలో 
ఉన్న కాసార్లు విశ్వారంభాన్ని సూచిస్తాయి . 
వాటికి అవతల ఏమీ కనిపించడం లేదంటే 
బహుశ అవతల ఇంకేమీ లేదన్నమాట. 


ఒక్కటి మాత్రం నిజం . 
మన దూరదర్శినులలో కనిపించే కాసార్లకి , 

వాటి నిజస్వరూపానికి 
మధ్య చాలా తేడా ఉంటుంది . 


సమంజసంగానే ఉంది కదూ ? 


ఆకారమేకాదు. వారి స్థానం 
కూడా మారిపోతుంది . మనం 
ప్రస్తుతం చూసేది కాయస్ 
సంవత్సరాల నాటి పురాణం 


ఏం తెలుసు ? 
ఏదో ఒక రోజు... 


ఖగోళ శాస్త్ర చరిత్ర నుండి మనం తెలుసుకున్నది 
ఏదైనా ఉందంటే అది . .. ఏ సిద్ధాంతమూ 

చరమ సిద్దాంతం కాదు . 


400 ఏళ్ల క్రితం గెలీలియో దూరదర్శినిని వాడడం మొదలు పెట్టిన 
దగ్గర నుండి ఆ పరికరానికి ఖగోళ విజ్ఞానానికి మధ్య ఓ బలమైన ముడిపడింది . 


మొట్టమొదటి దూరదర్శినులలో (గెలీలియో వాడినవి ) 

రెండు కటకాలు ఉంటాయి . 


Djective 


అందితో చూడగలిగే 
విషయాలన్నీ చూసేశాం. 
ఇక ఈ దూరదర్శిని 

మనకి దిక్కు 


- దూరదరిని 

చూపించ గల 
విషయాలన్నీ చూసేశా 


పెద్ద కటకాన్ని వస్తుగతం (objectivelia 
అంటారు. చిన్న దాన్ని కంటి అద్దం | - - 

eyepiece అంటారు. 


( శక్తివంతమైన పరికరం 
నా ఉంటే బావుంటుంది , 


వస్తుగతం ఎంత పెద్దవైతే, అంత ఎక్కువ కాంతిని 
పరిశీలనాత్మక ఖగోళశాస్త్రంలో అభివృద్ధి అంటే సామాన్యంగా దూరదర్శినిలో అభివృద్ధి, గ్రహిస్తుంది . అన్ని ఎక్కువ విషయాలని చూపిస్తుంది . 

1700లో హెర్షల్ 40 అడుగుల పొడవున్న దూరదర్శినిని నిర్మించాడు. అందులోని వస్తుగత కటకం వ్యాసం 4 అడుగులు . 
గెలీలియన్ దూరదర్శనలో కొన్ని మౌలిక ఇబ్బందులు ఉన్నాయి . ఆ 

కాంతి లక్షణాలని లోతుగా అర్థం చేసుకున్న న్యూటన్ కటకానికి 
బదులుగా వస్తుగతం స్థానంలో ఓ వంపు తిరిగిన అద్దాన్ని వాడాడు. 


పెద్ద పెద్ద కటకాలం సూరడం కప్పు , 
అను చాలా బరువుగా ఉంటాయి. వాటి 

భారానికి అనే కుంగిపోతాయి . . 


ఎందుకో చిత్రం స్పష్టంగా 
కనిపించడం లేదు . 


గాజు అయితే వివిధ 

అద్దం కూడా 
పర్ణశాంతులని వివిధ 

చేస్తుంది . కాంట 
గోపాలకి వంచుతుంది . 

కేంద్రీకరిస్తుంది . కాని 
తెల్లకాంతిలో ఎన్నో 

కటకంగా కాక, అద్దం 
గంగులు ఉంటాయి 
కాబట్టి హరివింది , 

రంగులని ఒక 
చిత్రాలు కనిపిస్తాయి. 

విధంగా 

కేంద్రీకరిస్తుంది . 
పైగా అద్దం అయితే సూరడానికి ఒక ఉపరితలం ఉంటుంది . 
కటకం కన్నా అద్దం తేలిక కూడా . ఇలాంటి పరావర్తన దూరదర్శినులు 
( వీటిని న్యూటోనియన్ దూరదర్శినులు అని కూడా అంటారు) 

అంటే ఇప్పటికీ చత్సాహిక ఖగోళశాస్త్రవేత్తలకి చాలా ఇష్టం . 
ఈరోజుల్లో విశ్వం యొక్క అతి స్పష్టమైన చిత్రాలన్నీ అంతరిక్షంలో 

స్థాపించబడ్డ దూరదర్శినుల నుండి వస్తాయి . 
బాబోయ్ ! 
ముకలు కొంచ 


ం అంచులు రంగులు, 
అల్లుకు పోయినట్టు ఉన్నాయి. 


మరింత మెరుగైన దూరదర్భనులు తయారుచెయ్యడం ఒక ఎత్తు . 
గాలిలో ఉండేధూళి , వాతావరణంలో వచ్చే ఆటు పోట్లు - ఇవన్నీ 
దూరదర్శినుల సామర్థ్యానికి కల్లెం వేస్తాయి . ఖగోళవేత్తలు 

ఈ ఇబ్బందులు అన్నీ ఎదుర్కోవాలి . 


44 నానికి దూరంగా 
మున దూరదర్శినిని ఏ 
హిమాలయల మీదకు ఉండటం 


చూడాలంటే 
సన్యాసం 


ఎంత సాగఘుగా ఉన్నాడో ! - 


అందుకే ప్రస్తుతం పెద్ద పెద్ద వేధశాలలన్నీ 

పర్వతాల మీద ఉంటాయి. 


1 . కొన్ని దూరదర్శినులు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతుంటాయి . 
కొన్ని భూమిని వదిలి సౌరమండలందాటిపోయాయి. హబుల్ , వాయేజర్ 
లాంటి అంతరిక్ష దూరదర్శినులు విశ్వాన్ని వ్యక్తం చేసేవందలాది 

అందమైన చిత్రాలని పంపాయి . . 


మకూరదర్శినులు ఇంకా ఇంకా పెద్దవై, విశ్వాన్ని మరింత విపులంగా 

ఓ స్పటికంలోంచి తెల్లని 
పరుస్తుంటే అదే సమయంలో మరో ముఖ్యమైన పరిణామం కూడా జరిగింది . 

కాంతిని పంపిస్తే 

అంతా స్పటిక 
| ఇంద్రధనుస్సు రంగులు 

మహత్యం! 
కనిపిస్తాయని 
రంగులని 

ప్రాచీనులకి కూడా 
తిరిగి 

తెలుసు. కానీవాళ్లు ఆ 
మునుపటి 

| రంగులన్నీ స్పటికలోంచి 
వేరు చేస్తుంది . 

వస్తున్నాయని 
తెల్లని కాంతి 

అనుకున్నారు . 
వస్తుంది . 

కాని. న్యూటన్ ప్రయోగం తరువాత దృష్టి 
1982లో న్యూటన్ చేసిన ఈ ఆవిష్కరణ వల్ల ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి . స్పటికం మీద నుండి కాంతి మీదకి మళ్లింది . 

18వ శతాబ్దంలో కాంతిలో కేవలం ఇంద్రధనుస్సు రంగులే కాక మరెన్నో అంశాలు ఉన్నాయని కనుక్కున్నారు . 
చీకటి గదిలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు . 

అంటే సూర్యకాంతిలో కంటికి 
చిత్రంగా ఉంది. ఇంద్రధనుస్సు రంగుల 

ఇది మరీ విడ్డూరం| ఇంద్రధనుస్సుని కనిపించని కిరణాలు కొన్ని ఉన్నాయన్నమాట . 
అవతల ఉన్న చీకట్లో కూడా లేడి పుడుతోంది . 

ఫొటో తీస్తే అది ఇంద్రధనుస్సు కన్నా | కంటికి కనిపించే రంగులని వేరు చేసినట్టే, 
వెడల్పుగా ఉండే 

పట్టకం ఈ అదృశ్యరంగులని కూడా 

వేరు చేస్తోంది . 


అదృశ్య రంగులతో పాటు ఈ రంగులు అన్నిటినీకలిపి 

వర్ణమాల అంటారు. 


వర్ణమాలలో 
నీలలోహితానికి అవతల ఉన్న 
ప్రాంతాన్ని అతినీలలోహితం 

అంటారు. 


అలాగే ఎరుపుకన్నా 
అవతల ఉన్న ప్రాంతాన్ని 
పరారుణ అందాం . 


ఆధునిక సిద్ధాంతం ప్రకారం కాంతిలో తరంగాలు ఉంటాయి .. 
| వివిధ రంగుల తరంగాలకి వివిధ పౌనఃపున్యాలు ఉంటాయి. దృశ్య 
వర్ణమాలలో ( ఇంద్రధనుస్సు రంగులు ) చూస్తే ఎరుపు అన్నిటికన్నా 

పొడవైన తరంగదైర్యం , నీలలోహితానికి అన్నిటికన్నా పొట్టి 
తరంగధైర్యం ఉంటాయి. అతినీలలోహితం యొక్క తరంగదైర్యం 
ఇంకా చిన్నది. అలాగే పరారుణ తరంగధైర్యం ఎరుపు కన్నా 

ఎక్కువగా ఉంటుంది . 
కాంత్ యొక్క సంపూర్ణ వర్ణమాలని గమనిస్తే అది అతినీలలోహిత , 
పరారుణ వర్ణాలకి అవతలకి కూడా విస్తరించి ఉంటుందని ప్రస్తుతం 
మనకు తెలుసు . అలాంటి సువిస్తార వర్ణమాలలో మనకి కనిపించే 

దృశ్య వర్ణమాలచాలా చిన్నది . 
ఇంద్రధనుస్సు రంగుల లాగానే అదృశ్య వర్ణమాలలోని వివిధ 
తరంగాలకి కూడా ఎన్నో పేర్లు పెట్టారు : X -కిరణాలు, గ్రామా 

కిరణాలు, మైక్రోతరంగాలు, రేడియో తరంగాలు మొ . 


1835లో ఆగస్తే కోంత్ అనే ఫ్రెంచ్ తాత్వికుడు 

ఇలా అన్నాడు... 


19వ శతాబంలో జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల కాంతి వర్ణ 

విశ్లేషణా పద్ధతులు ఖగోళశాస్త్రంలోకి ప్రవేశించాయి . 


కారలలో 
ఏముందో 


ఈ కొప్పోత్తి నుండి వచ్చే కాంతిని 
ఓ పట్టంలోంచి పోనిస్తే ఆ వచ్చే 
ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందో ? 


ఎర్రగా కాలిన ఇనుప కడ్డీ నుండి 
వచ్చే కాంతిని పోనిస్తేనో ? 


ఎప్పటికీ 
కనుక్కోలేడు . 


అతడు అన్నది తప్పని త్వరలోనేతేలనుంది . 


వివిధ మూలాల నుండి వెలువడే కాంతిని విశ్లేషించసాగారు . 


ఈ కొత్త సామర్థ్యాన్ని చూసి ఖగోళ శాస్త్రవేత్తలు పరమానంద పడ్డారు . 


వేడెక్కిన వివిధ మూలాలు వెలువరించే కాంతి 
వర్ణమాలలు రకరకాలుగా ఉన్నాయి . అలా విస్తృతంగా 
అధ్యయనం చేశాక వర్ణమాల సహాయంతో ఆ పదార్థంలో 

ఎముందో చెప్పగలిగారు. 


ఇందులో 


ఇది అద్భుతం! 
అలాగైతే తారల వర్గములల 

చూస్తేనో ? వాటి ప్రకాశానికి 
కారణమైన పదార్థాలు ఏంటో , 

తెలుసుకోవచ్చు. 


ఒక వంతు 
బంగారం, 
మూడు పంతులు 
వెండి ఉన్నట్టుంది . 
నువ్వేమంటావ్? 


అలాగే గ్రహాల నుండి ,తారల నుండి , నెబ్యులాల నుండి , గెలాక్సీల 
త్వరలోనే ఈ సంబరం అంతా ప్రగాఢ విశ్వాసంగా మారింది . 

నుండి , వచ్చే కాంతి యొక్క వర్ణమాలని వివరంగా విశ్లేషించారు. ఈ 

అధ్యయనాల వల్ల తారలలోని పదార్థంలోని అంశాలేమిటి , అవి మండి 

..... సూర్యకాంతి కాంతి ఎలా పుడుతోంది మొదలైన విషయాల గురించి 
సూర్యుడిని చేరుకుని , 

| యొక్క వర్ణమాలని 

ఎన్నో సిద్ధాంతాలు బయల్దేరాయి . 
అందులోంచి ఓ చిన్న 

బశ్లేషిస్తే తెలిసేదాని 

వర్ణవిశ్లేషణా శాస్త్రం వల్ల శాస్త్రవేత్తల దృష్టి విశ్వం యొక్క 

కన్నా ఎక్కువం 
తనకని తెచ్చి 

రూపురేఖల నుండి వాటిలోని భౌతిక పదార్థం మీదకీ , 

తెలియదు . 
ప్రయోగశాలలో 

ఆ పదార్థంలో జరిగే ప్రక్రియల మీదకి మళ్లింది . 
ఖగోళవస్తువులు అంతరిక్షంలో ఎలా కదులుతాయి , ఒక దాని మీద ఒకటి 

ఎలా ప్రభావం చూపుతాయి మొదలైన విషయాలని వర్ణించే భౌతిక 

శాస్త్రాన్ని న్యూటన్ స్థాపించాడు. ఖగోళ వస్తువులలో జరిగే వివిధ భౌతిక 
సూర్యకాంతి యొక్క వర్ణమాలలో మొట్టమొదట కనుక్కున్నది 

ప్రక్రియలని అర్థం చేసుకోవడానికి వర్షవిశ్లేషణా శాస్త్రం పనికొచ్చింది . 
హీలియమ్ (తేలే గాలిబుడగల్లో ఉండేది ఇదే). ఆ తరువాత దాన్ని అందుకే నేడు భౌతిక శాస్త్రంలో ఒక భాగంగా ఖగోళశాస్త్రం 
ప్రయోగశాలలో కూడా తయారుచేశారు. ... 

పరిగణించబడుతోంది . 
18 


ఆధునిక దూరదర్శినులు కాంతిని గురించిన మరింత లోతైన అవగాహన మీద 
ఆధారపడి పనిచేస్తాయి . ఈ 

గొప్ప వైవిధ్యం గల విద్యుదయస్కాంత 
కిరణాలు అంతరిక్షం నుండి భూమి మీద 
పడతాయి. వాటిలో దృశ్యకాంతి చాలా 

చిన్న భాగం మాత్రమే. 


అదృశ్య కాంతిని కూడా ఫోటో ఫిల్మ్ మీద ఫోటో తీయొచ్చు . 
అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో కృత్రిమ 
రెటినాలని తయారుచేసి మానవ నేత్రం చూడని 

విషయాలని చూడొచ్చు. 
డిజిటల్ కెమేరా ఒక విధంగా 
ఎలక్ట్రానిక్ కన్నులా పనిచేస్తుంది . 
ఎలక్ట్రానిక్ రెటినాలు అదృశ్య కాంతిని , 

కూడా పట్టగలదు . 


కాని కాంతిలో అదృశ్య 

అంశాల వల్ల 
ఏం ప్రయోజనం ? 


అది మనిషికి కనిపించకపోవచ్చు. కాని దాన్ని ఫోటో తీయవచ్చు . 
ఎక్స్ -కిరణాలతో నీ ఎముకలనెప్పుడూ ఫోటో తీయించుకోలేదా ? 


ఆధునిక దూరదర్శినులలో అధిక శాతం అదృశ్యకాంతిని పట్టగలవు, 
వర్ణమాలలో ఏ భాగానికి అవి స్పందిస్తాయి అన్నదాని బట్టి వాటిని పరారుణ 
దూరదర్శినులని , ఎక్స్ - కిరణ దూరదర్శినులని, రేడియో దూరదర్శనులని 

అంటారు. ఆ 


దృశ్యకాంతి మీద పనిచేసే దూరదర్శినులకైతే 
పర్వతాగ్రాలే మేలు . చుట్టూ ఉండే పర్వతాలు కృత్రిమ 

మూలల నుండి వచ్చే అవాంఛనీయ 
కిరణాలని అడ్డుకుంటాయి. - 


ఇది దూరదర్శినా ? 
టీవీ డిష్ అంటెన్నాలా లేదూ ? 


అవును నిజమే. కాని 
ఆ చిన్న పెట్టి తెలిస్తే అందులో 
ఓ సంక్లిష్టమైన cycpiece 
ఉంటుంది . ఓ ఎలక్ట్రానికి 
రెటినా కూడా ఉంటుంది . 
ఆ డిసే ఓ వస్తుగతం 
( objective) లా 
పనిచేస్తుంది . 


ఈ ప్రదేశం నాకు భలే వచ్చింది . 
" ఒక్కటే చిక్కేమిటంటే నా మొబైల్ 
అక్కడ సిగ్నల్ రాదు. 


కొన్నిసార్లు రేడియో దూరదర్శినుల సమూహాలు 

సమిష్టిగా ఆకాశాన్ని పరిశీలిస్తుంటాయి. 


మనకి తెలిసినంతవరకు ఏకైక డిష్ ఉన్న, ప్రపంచంలో అతి పెద్ద దూరదర్శిని 
పోర్టోరికోలోని అరెసిబోలో ఉంది . ఇందులో డిష్ 305 మీటర్ల వ్యాసం ఉన్న 

ఓ సిమెంట్ చిప్ప, దాని eyepiece తాళ్ల నుండి వేలాడుతుంటుంది . 


ఇలాంటి దూరదర్శినుల 
దొంతర ఎందుకు ? ఒక్క 
దూరదర్శిని చూడలేనిది . పది 
దూరదర్శినులతో కనిపిస్తుందా ? 


రేడియో దూరదర్శినులు , 
( విషయంలో అయితే ఎన్ని ఉంటే 
అంత మంచిది . ఎక్కువ ఉంటే . 

ఎక్కువ కిరణాలని 
గ్రహించగలుగుతాయి. 


కం 


మనం తెలుసుకోవాల్సిన వస్తువులు ఇంకా అసంఖ్యాకంగా ఉన్నాయి . 
ప్రస్తుతం మన అంతరిక్ష ప్రణాళికకి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి . 


విశ్వంలో ఇంతకు మున్నెడూ చూడనంత దూరం 
చూశాం. అత్యంత ప్రాచీనమైన విశ్వభాగాలని 
తిలకించాం . మనం నమ్మింది నిజమేననుకుంటే , 

విశ్వంలో ఇంకా చూడనిది ఏమైనా ఉందా ? 
ఎందుకు లేదు? అదుగో 
మన పొరుగింటి ఆసామిని 

కూడా ఇంకా సరిగ్గా 
పరిచయం చేసుకోలేదు 


మొట్టమొదటి విషయం 
మనం తెలుసుకోవాలనే తపనం 
తృప్తిపరచుకోవడం, అక్కడ ఏముందో 

వీలైనంత తెలుసుకోవడం , 


అదిగా ఎన్నో లారమైన 
లక్ష్యాలు కూడా ఉన్నాయి . 


భూమి మీద జీవ ప్రపంచం నాశనం కాకుండా 

నివారించడం ఒక గొప్ప లక్ష్యం . 


మన గ్రహం మీద జీవితం భవిష్యత్తులో మరింత దుర్భరం కావచ్చు . 
కాబట్టి అంతరిక్షాన్నిజయిస్తేనే మానవ జాతి చిరకాలం 

వర్ధిల్లగలదని కొందరి నమ్మకం . 


ఏదో రోజు ఓ పెద్ద ఉల్క 
భూమిని ఢీకొని భూమి మీద 
గోవాలన్నిటిని నాశనం చేసే 
అవకాశం స్వల్పంగా ఉంది . 


( సమయానికి తగు యాత్ర చేసిన 


కొంచెం కష్టమే కాని 
ఈ యాత్ర తప్పదు... 


అలాంటిది అంటూ 
జరిగేలా ఉంటే దాన్ని 
ముందే గుర్తించి, ఆ ఉలుని 
దారి తప్పించే చర్యలు 

తీసుకోవాలి. 


జీవం అనేది కేవలం భూమి మీదే ఉందని అనుకోవడం 
అమాయకత్వమే కాదు , అహంభావం కూడా అవుతుంది . 


అంతరిక్షంలో లోతుగా ప్రయాణించడం , ఇతర జీవరాశుల గురించి 
తెలుసుకోవడం , అంతరిక్షం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవడం - 
ఇవన్నీ మన విజ్ఞానాన్ని మరింత విస్తరింపచేస్తాయి . అప్పుడు మనుషుల 
మధ్య విభేదాలు తొలగి , వైషమ్యాలు కరిగి , ఐకమత్యం బలపడుతుందేమో, 


గ్రహాంతర వాసులని చూశాం... 
ఓవర్ .... గ్రహాంతర వాసులని 

చూశాం... . 


బాసూ, నువ్వు చెప్పింది నిజమే. మన 
గ్రహానికి బయట కూడా జీవులు ఉన్నారు. . 


మేం భూలోక వాసులం. 
కులాసానా ? 


A 


ఇతర న రా .. 
అగ్రూషా సభరనమయనా ... 


( మంచిదే గాని..... వాళ్లు మాట్లాడేది .. 

ఒక్క ముక్కా బోధపడ్డం లేదు! 


12 + 


నక్షత్రాలన్నీ ఒకే రకంగా కదులుతుంటాయా ? 

మరి గ్రహాల సంగతి ఏమిటి ? అవి అటు , ఇటు ఎందుకు 
తిరుగుతుంటాయి? 

బంతి మాదిరిగా భూమి గుండ్రంగా ఉంటే , మరి మనకు 
బల్లపరుపుగా ఎందుకు కనబడుతుంది ? 

కాంతిని వెదజల్లినట్లేసూర్యుడు గురుత్వాకర్శణ శక్తిని కూడా 
ప్రసరిస్తాడా ? 

దృష్టి విక్షేపణం అంటే ఏమిటి , ఈ విశ్వ దూరాలను కొలవటానికి 
అది ఎలా ఉపయోగపడుతుంది ? 

ఖగోళశాస్త్రం ఒక అనంత సాగరం లాంటింది . దీనిపట్ల మన 
అవగాహన ,జ్ఞానంరాత్రికి రాత్రి ఏర్పడలేదు , వేల సంవత్సరాలుగా 
రూపుదిద్దుకుంటూ వచ్చింది . ఖగోళ శాస్త్ర చరిత్ర ఒక రకంగా మానవ 
చరిత్రనంతా విస్తరించి ఉంటుంది . ఈ శాస్త్రం మాదిరిగానేదీని చరిత్ర 
కూడా అంతే ఆసక్తికరంగా , సంక్లిష్టంగా ఉంటుంది . 

ఈ బొమ్మల పుస్తకం ఖగోళ శాస్త్రం గురించి కాదు , అది ఎలా 
పరిణామం చెందిందో ఒక కథలాగా చెపుతుంది . 


ISBN 978 - 93 -80153- 53- 7 


మంచి పుస్తకం 


జన విజ్ఞాన వేదిక 


99893801133537|| 


